(సా-ఏన (గ్రంథావళి : ౧౦ 
సంపాదకుడు ; పురిపండా అప్పలస్వామి 


ఈ అ ్ఞ్క 


సారంగపాణి పదములు 





పాచీన[గ౦థావళి 
సరస్వతీపపర్‌ (మెస్‌ 
ష్‌ రాజమహేంద్రవరము 


SARANGAPANI PADAMULU 


First Edition -- October 1963 - Price Rs. 5/-- 


Printed at Saraswathi Power Press, Rajahmundry 


Rights reserved by the Publishers 





PRACHEENA GRANDHAVALI 
SARASWATHI POWER PRESS 
RAJAH MUN DR Y 


Editor: PURIPANDA APPALASWAMY 


[ప్రకాశ క పిజ్ఞ అ 


అలీ 
ane 


_పాచీన (గ్రంథావళిలో పదవ సంపుటముగా ఈ * సారంగ 
పాణి పదములు” (ప్రచురించుచున్నా ము, ఇటీవల మాచే వెలువరింప 
బడిన “శ్ష్యతయ్య పదములు తెలుగు పాఠకులు చూచియీ యుందురు. 
మజీియు, శృంగారపదములు, కలాపములు, త్యాగరాజు సంకీర్శనలు 
అన్న మూడు సంపుటములు త్యరలో ము[దింపబడగ లవు. 


శే(త్రయ్య పదములకు వలెనే సారంగపాణి పదములకు గూడ 
పదవాజ్ఞయములో మంచి స్థానమున్నది. దీనిని గు ర్తించియే యిట్లు 
సంకలనముచేయుట జరిగినది, ఈ సంకలనమును సముచితముగా 
నిట్లు తయారుచేసిన (శీ నేదునూరి గంగాధరంగారికి మాహృదయ 
పూర్వకమైన కృతజ్ఞత తెలుపుచున్నాము. 

“సారంగపాణి పదములను” గూర్చి విపులమైన సమోకు 
(శ్రీ మండపాక పార్వతీశ్వర శాస్త్రిగారు (వాసినది ఈ (గంధాదిలో 
ము।డ్రించితిమి, ఈ రచన (శ్రీ తెలికచర్చ వేంకటరత్నముగారి సంపాద 
కత్యమున వెలువడిన “ప్రతిభ” పత్రికలో (ప్రచురితమైనది. దానిని 
మేము ఈ సంకలనమునకు భూమికగా (పచురించుకొనుటకు సౌజన్య 
ముతో అనుమతించిన (శ్రీ వేంకటరత్న ముగారికి కృతజ్ఞత తెలుపు 
చున్నాము. మణీయు వారు అనేకవిధముల ఈ (గంథ ము[దణమున 
సహకకెంచినారు. మరల మర్ల నాకి ధన్య వాదములు తేలుపు 
చున్నాము, 

ఈ క సారంగపాణి పదములు” తెలుగువారి ఆడరణమునకు 


పాతేమగునని ఆశించుచున్నా ము. 


న i503 


రాజము హేం[దవరము (ప్రకాశకులు 
(వాచిన (గంథావళి 





జ 
శ్‌ నే చా 
లు 
<4 షై 
ie అవి 
జ క ps 


వ్‌ 





సొారంగసొణి పదములు 
మండపాక పార్వతీశ గర్‌ భౌ స్త్రి 


నాచిన్నతనములో, మాబాబ్బిలిలే ఉన్న వేణుగో పాలస్వామివారి అలయానికి 
తరుచుగా రాత్రిళ్ళు ఇెళ్ళుతూ, (ప్రసాదాల వినియోగం పూర్మి అయ్యేదాకా కనిపెట్టు 
కొని ఉండేవాణ్ణి. నన్ను ఆక వ్రీంచింది (ప్రసాదాల వినియోగ మే కాదు; అంఠకన్నా 
మరొక విశిష్టవిషయం ఉండేది, అక్కడ కీర్తన భాగవతులు పవ్వళింవుసేవలు 
పాడేవారు. అందులో ఒక ముసలాయన ోలాలనుచు వూ చేరు లలన లి౦పునను, 
శ్రీల చెన్నలరు నుయ్యాల పొన్సున నూ) అని పూర్వ కాలపు చాణీతో లాలిపాట 
పాడుతూ ఉండేవాడు. ఆపాట నాక చాలా ఆనందం కలిగిస్తూ ఊం జేది. కాబట్టి 
రోజూ వింటూ న్నా, తనవిత్రీలేది కాదు. ఆపాట వించామనే తరుచుగా వెళ్ళుతూ 
ఉండేవాణ్ణి, మాయింట్లో ఉన్న పిల్లల కందరికీ సంగీతం = స్వరాలు, కృతులూ, 
వీటీమిద చాలా మక్కువ, కాని, నాకుమాత్రం సంగీతం అబ్బిందికాదు. అందుచేత, 
పల్లవిసర్మపదాయం, కృతిసర్యపడాయం౦ పాటలకన్న, భక్తిగనో, రక్తిగనో, హా 
క్రీర్రనలే నామనస్సును క్‌ హా ఉండేవి. ముఖ్య ముగా, మున లు పాడుతూ 
ఉండే భజనకత్తు కీర్తనలు, బందిఖానా వ రాలలోని చాలా ఇస్టం గా ఉండేవి. 
మౌ నాయనమ్మ గారు కొన్ని చక్క_వి పాటలు పాడేవారు, అవిడకు సంగీతం రాక 
పోయినా, మహాగాయకుల ఇంటి ఆడబడుచు కావడంచేత, ఆవిడ _శావ్యమెన 
కంఠంతో భ శక్రిరసమైన పౌొటలు బాలా పాడుతూ. ఉండేవారు. అందులో, 
ముఖ్యముగా, 

హరినారాయణ గోవిందా యని 

స్మరణ సేయవే వోమనసా 

పురుషోత్తమ దామోదర శేళవ 

భోగిళయన వేణుగోపాల హరి 
అనిన్నీ, ఎంతపేదవాడే _ వేణుగో పాలు 

డెంత పేదవా జే - 
అంక పేదగాకుంటే - అలనాడు కుచేలుని 
అటుకలకు చే సౌచునా - ఓ చెలులా రొ 
ఎంత పేదవాడే - 


6 


పండ మంచమే యుంకే - భావజజనకుడూ 
పొముపె ని డించు నా 


ఆని పొడుతూ, 

పొట్టనిండితే శౌరి - పొరుగిండ్ల చొరబడి 

పొంచి వన్న (ముచ్చిలుణా - ఓ వెలులారా - 
అన్న మాటలు వచ్చేసరికి, నాకు ఒళ్ళు గరిపొడిచి తిరగ, మరొక సారి పొడమంటూ 
ఉం 'ేచాణి. 

bc) 

అవిడ పాడుతూ ఉండే సాటలలో. నాకు ఎక్కువ గా మనసుకు ఆనందం కలిగిస్తూ 
ఉండే పాట యేదంశే, 


కజ్టప్రూనుకొని తిరుగ క మునుపే 

కంఠధ్వని తగ్గి పోవకమును సే 

అట్టు ముందరికి వంగకమును సే 

అంగము, తల, వణకెత్తకమును సే 

హరినామస్మరణ సీయకవుంజే 
అవతలగతి యేమో ._ 

అప్పు కాపులు కదియక మునుపే 

అన్న మొకరు తినిపించకమును పే 

దొప్పలోన చె గడగకమును సే 

దోవతి బరువై తో-చకమును పే 

హరినామస్మరణ సేయకవుంకే 
ఆవతల గత్రి యేమో 

ఈ పొట పాడుతూఉంశే, ఇంట్లోఉన్న ముసలమృల ట్‌ కళ్ళకు కడుతూ ఉండేది, 
మావూళ్ళో సాతాన్లు అక్షయ పాొ(త్రకు చాలామంది వచ్చేవారు. వాళ్ల పాడే 
పొటలు నాకు అప్పటికీ, ఇప్పటికీ కూడో అనందం కలిగిస్తాయి. మాన్రారి సాతాను 
ఏలో ఒకాయన నామాలు బాగా దిద్ది, యొరని గుమ్నిడిపండువాటం అక్షయ 
పొ పట్టుకొని, ఈకిందిపాట పాడుతూ ఉండేవాడు. 

అత్షయపా(తకుపో తే - కలదని - వొక 

ఖిక్షము వేయరయా - మూల 

నిశేపము (తవ్వి నెత్తిన బెస్టైరా 
క్క పాట నాకు బాలా అనందం కలిగిం చేది. 


7 


ఇందులో. “నిండుకొన్నదని కొందరు, అరువు, నీయబ్బతోడని కొందరు” అనిన్నీ, 
“పెద్దలు లేరని కొందరు. నేకు తద్దినమనేవాప కొందరు”? అనిన్నీ పౌడుతూజఉంటే 
నాకు చాలా అనందంగా ఉండేది, సాతాన్సుపా డే పాటలో, “*కడుపా నీవింత భున 
మెకివా? అనేపాట ఒకటినాకు చాలా ఇష్టంగా ఉం డేది. 

“ళభ క్రిలేని (వ్రతము లెన్ని చేసన, ఫలము లేదు సుమ్మో)] అనే పాట అంతా సరదాగానే 
ఉం ేదిగాని, ఆపాటలో ఉన్న, 


కావివస్త్రైములు గట్టిన నేమి కండ్లు మూసుకొని గొణిగిన నేమి 
లావుగ తిరుమణి మెత్సిన నేమి లక్షతులసీ నర్చించిన నేమి”) 


ఆమాటలు వచ్చేటప్పుడు చెవ్టలు రిక్కి-౦చుకొని, జ్యాగత్తగా వినేవాణ్లి, కారణమే 
మంటే, ఆలాంటిభక్షులు కొందరు మావూళ్ళో వాళ్ళు నాకు కళ్ళకు కట్టినట్లు 
ఉండేవాళ్ళు, 


అయితే, (క్రమక్రమంగా నాకీపాట అపెని నజరు తగ్గిపోయింది. వసుచర్మితాది 
(పబంధమాల పకన పాఠనములు చిన్నప్పుడే అభ్యాసం కావకం౦చేతనూ, చిన్నయ 
సూరిగారి డళ్మాభాషలో ఏదో మాధుర్యం ఉందని నలుగురితోపొటు శేనూ అను 
కోవశనం చేతనూ, మధుర మైన భాషల ఈ పాటల ఫెని నజరు తగ్గిపోయింది. “క్షఖ్యం 
బులయందుబో లె నపశబ్దోచ్చాగణం 'బెన్నండున్‌ లేకండన్‌”) నియమముతో సంభా 
షీంచడానికి అలవాటుపడ్డ కొక్కొండ వేంకటరత్నళర్మ గారు అవతార పురుషుడు 
వలె కనబడుతూ ఉండేవారు. మాతాతగారు పార్వతీశ్వరక విగారు తాము రచించిన 
పద్యాలలో “బుధులకుల్‌ మూసుకో లేదు” అన్నప్పుడు, “కుదరకనా, ఇముడ 
కనా. అన్నప్పుడు, నాకు అసహ్యంగా ఉండేది. బాల్యంలో పద్యర దనకు 
మా(తిమే అల వాటుపడ్డ వాణ్ణి గనుక చిన్నప్పటి పద్యాలలోనూ, కొద్దిగా తరువాత 
(వానీన నవలలోను ోడబ్బాభాషి? చాలా (ప్రీతితో (వా సేవాణ్ణి, ఆరోజులలో పద 
క విత్వమంయే చేతిగాని పామరులు వానేదని నాక ఉక్తేళంగా ఉండేది. తరువాత 
తరువాత రావుసా హౌబ్‌ గిడుగు రామమూర్ణి పంతులు గారి దయవల్ల, వాడుక భాష 
లోకి దిగి, గంధాలు తిరిగి తాళషశ్ర ప్రతుల సహాయంతో చదవడం ఆరంభించిన 
తరువాత, చిన్నయసూరి ఆంధ్రదేశానికి చేసిన గొప్ప [దోహము హృదయములలో 
గట్టిగా నాటుకొనిపోయింది. అప్పుడు తిరిగి చాలా వెనకకు వెళ్ళవలసి వచ్చింది, 
(శ్రీరామమూర్తి పంతులుగారు. నాకు తిరిగి ఓనామాలు చెప్పి, అక్ష రాఖ్యాసం 
చేయించినారు. (క్రొత్త దృష్టితో తిరిగీ గ్రంథాలన్నీ చదువుకొన్నా ను. ఆచదవడంలో 
పూర్వం నాకు అసహ్యములు గా ఉండిన కొన్ని(గంథాలు అప్పుడు సహ్యములుగా 


8 


ండడమే కాకుం-డా. గౌరవించదగినవిగా కూడా ఉండ సౌగివవి, అందులో, పద 
కవిత్వాలు, ద్విపదకవిత్వాలు, ముఖ్య మైనవి. ఇప్పుడు (పబంభాలకన్న వీటియైన 
నాకు ఎక్కువ గెరవం, నిజమైన 'తెలుగుకవుల నిజమైన కవితాళకి, అంతా ఈరెండు 
రకాల కనిత్యాలలోచే ఉంది, 


పదకవిత్వాలలో, శెండు పుస్త కాలు నాకు చాలా పీతి కలిగిం చేవి కలవు: 
(1) శ్నేశ్రయపదములు, 
(2) సారంగ పాణీ పదములు, 


'శ్షేతయపదములు అం(ధ్రవాబ్మయాని! మాత్రమే చేరవలసీనవి కావు. అమరుక కవికి 
గల భావనాళ క్రియును, జయ టేవక నికిగల పద గుంభన సామర్ధ్యమును గలసీ, వేత 
యలో మూ ర్తీభవిస్తూ ఉన్నవి, కేగినవాశెవరెనా, అంగ్లేయభాషలోనికి తర్జుమా చేసి 
చూపితే, పాళ్చాత్యులుకూడా అఆమోదించవలసీనంత ఫౌవనాబలము కలదు 
'శ్నేశ్రయ కవిత్వములో, 

అందులోనూ, అడుగరమ్మా _ అతనిపైనూరక అలిగినానట లే - 
అనేపద౦లో 

“పాలుప్రుమోర దానిరూఫు పలకమోద (వాసీ పాణి 

తలమునను౦చి కనుగో నుచున్నది తానో నేనో)? 


ఆశే వాక్యంలో ఉన్న రసపుషి అమరుకుడికి జయచేవ్రడికీ కాడా సాధ్యం కాదనే 


లు 
వానమ్మ కల 

(ప్రబంధాలు తెలుగును ప చాత యముంని తప్పి౦ దినవి. ఏళ్ళ వాబ్ళయనులో 
చేర్చి, తెలుగును నన ఇప్పి౦ంచగల పదద్విపద క విత్వాల నిజమైన నం 
గమనించవలసీన భారం ఆంధులవె పెన కలదు. శేత్రయ రచించిన ఈ క్రిందిపదం 
చూడండి, 


కళ్యాణి - (తిపుట, 


పలవి - ఇంతమేలుదానవా, ఓ చెలియ, నీ 


యm 


వింత మేలు దానవా - 


అనుపల్లవి _ ఇంతి మువ్వ గో పాలు నింటిశేలపొమ్మంటి వే, 


చరణములు, 


చెలులొక్కరును లేరు, చిలుక పంజరమున 
పలుకకున్నది, యల్ల భావ మేమో, 
'తెలుసుకొందా మని తెరచాటుననుండిన 


కలికిరో, వాడె చక్క_నివా డంటివి - ఇంత - 
మరి యే మందువోయని, మాటాడు నీగుట్టు 


నరసె ననల్లేల నద్దము వూని, 
మురిపెముతో నీదు మోవి విరుచుకొని, 
“నెరజాణ యెనవానికీ నీడు లే దంటివి - ఇంత _ 


ఈ సౌటలో కవి చూపించిన సామర్ధ్యము సుప్రసిద్ద మైన ఏ వంస్కృ్భృత కావ్యంలో 

కాడా లేదనే నాజద్దేశం, ఆంధధ్రుణ్ణి కావడం చేత నేమో... త్యేత్రయ్యనుగురించి ఎవరో 

కొంచెం ప గాని ఇంకా విపులంగా తేద్దు లెవరై నా (వానే సంతోషిస్తాను? 
a 


ఇక సారంగ పొణిపదాలనుగురించి (వాస్తాను, 


(శ్రీరామమూర్తి సంతులు గారి ఉపటేశానుసారంగా పాతపు స్ట కాలు తిరగ వేస్తూ 
ఉండడంలో, సారంగ పాణిపదా లనే పు స్తకం ఒకటి "నాచేతుల్లో పడ్డది. 
నా మామూలు కారం, తురక వానివలె, పు స్తకింప్యతాలు వెనకనుంచి తిరగ వేయడం 
_సారంభించాను, 


అందులో, మొదటే - అనగా చివరనే - 
క లా లెనుదు వూచేరు లలన లింపునను , 
శ్రీల చెన్నలరు నుయ్యాల పొన్నునను వ 


అన్న నొట కనిపించింది. అందులో 


జోల బాడెద మనుచు, జోడు గూడుకొని, 
బాలికలు తేమలోన పంతమాడుకొని, 














3 లాలి. అనుచు ఆ గది ఇప్పుడు “ బాలనుచు”” అని _వాస్తారు. 

పూర్వం - * లాలెనుదు ?) అని వ్రాసేవారు, ఇ__అ - ఈ సంధికి ఫలితము 
ఆ గాని ఎ గాని కాదు ఇంగ్లీషులో Back - Mat అమే వాటిలోని అ కారధ్యని 
వంటిది. మనము తాటాకు _ చెప్పాడు _ అనేవి ఎలాజుచ్చరిస్తామో అది దీనికి 
(పత్యేక గుర్తు కావలెను, (ైగాంధికులు తోసివేద్దా మన్నా పొరిపోదు, 


10 


మేలిమిగ నిన్ను యేవేళ పాడుకొని, 
తాళిమితొ వచ్చేరు దయను వేడుకొని _ 


ఆశేమాటలు పూర్వపు మా బొబ్బిలికో వలలో ముసలికీ రృన భాగవతుళ్ణి జ్ఞాపకము 
చేసీ నన్ను బాల్యావస్లలోకి క్షణకాలం మార్చి వేసినవి, 
థి 


ఆలాగు పృతాలు త్రిరగవెయ్యగా వెయ్య గా చిన్నప్పుడు చేను నింటూజఊండిన 
మా శాయనమషగారీ పాటలు, సాతానులపొటలు చాలా కన బడ్హాయి, బహు ళా 
యో ప్ర సకం బొబ్బిలి పొంతాల లోడేమో అని (భ్రమపడి ముఖపత్రం త్రీశాను, 


చెన్న పురిలో 1867 వ |క్రీస్తుళక సంవక్సేరములో అచ్చుపడ్డది. కాశ్వేటి నగరాధీ 
శ్షగరుల అజ్ఞ చే (గంధక రయ సారంగ పాణిగారి చౌహీత్రుడు గరిమెళ్ళ వెంకట 
సుబ్బయ్య గారి చే నేలటూర్‌ సుబహ్మణ్యము గారి విద్యావిలాస ము. దాక్షరశాల 
యం౦దు మ్యుద్రింపింపబడినది. కా శ్వేటి నగ రాధిస్టి త శ్రీను జ్వేణుగోసొల నామాంకిత 
మైనది. కాబట్టి (గంధక ర్ల 18830 సంవత్సరపు (పాంతములలోని వాడై చిన్నయసూరి 
గారికి సమ కాలికుడై యున్నాడు. ఎక్కడి కా ర్వేటినగరము - ఎక్కడి బొబ్బిలి! 
రైళ్ళులేని కాలంలో ము సలమ్మలు, విచ్చగాం[డుకూ డా పాక్షుకొని, అవందించేటంత 
(ప్రజామోదమును పొందగల మాధుర్యము కలిగిన ఈ(గ ంథమును ఆమాలా(గ౦గా 
చదవడం (పారంఖించినాను. (గంధథమంతా నాలుగు భౌ గాలుగా విభజింపబడ్ణది. 


మొదటిభాగంలో శృంగాగమున్ను,  శెండవభాగంలో జేశీయమున్ను , మూడవ 

భాగరల్రోే జాతీయమున్నూ , నాలుకవభాగములో భకి టై రాగ్యములన్నూ కలవ్రు* 

గేయకవిత్యుములో సార్వభౌమ పీఠమును అధిష్షీ ౦ంపవల సీన వాడు త్యాగ రాజు. త్యాగ 

రాజా గారి (పతిభ అంతా ఆయన సలవ్రలలో ఉన్నది, అయనకు ఉండిన సంగీత 

సాహిత్య ముల సామర్థ్యమంతా ఆయనపల్రవ్రులణో కనిపిసుంది. యితే ఆయన 

య జల్‌ 

చరణాలుమా(క్రం ఆయన పలనులకు తీసీ కటుగానే ఉంటాయి. కవితాబేవత తన్నా 

య శ్ర > 

వేశిందిన నిముసములలో పలవులు అవ్వ కము-గా అయనకు స్ఫురిస్తూ ఉంచే తరువాతే 
య ఒం —0 

పాతపురాణానికి చరణములు పూరిస్తూ ఉండేవాడేమో అని నా అనుమానం. 

న స్ట 3 త్ర 

అనగా ఆయన పల్లవులలో చేవక్వేమున్ను చరణములలో మౌనవత్వమున్ను గాకు 

కనిపస్తూ ఉంటుం దన్నమాట. త్యాగయ్య గారి పల్లవ్రలలో ఉన్నంత దివ్య పతిభ 

శే శ్రయ్యగారి పలవ్రులలో కనబడదు. కాని పలవి మొక్క మొలిచి నటుంటుంది, 

౧0౧ య ౧౧ 

పల్లవిలో ను౦డి అనుపల్లవి దానినుండి చరణములు _కమ్మక మముగా వికసించి, డోర 

మూల మధళశ్చాఖ మ పొహు క ను పళత 

ధళ్ళాఖ శ్వత్లం _పౌహు రవ్యయం అనే గీతా వాక్యమును నాకు (పక్యక్న 


క్షే 


ముగా చూపిస్తూడాంటాయి, త్యాగయ్య గారి కీర్తనలలో పల్లవి ముందుఫుట్టి చరణ 
ములు పూర్తి కోసం ఏర్పడ్ణట్టు కనిపిన్తూడంటుంది, కాని క్షేశ్రయ్య గారి కీర్తనలలో 
పలవి ముందుపుట్లి తరువాత చరణాలు ఫుటినవా లేక చరణాలు ముందుపుట్లి తేరు 

గా టు కె టు 
వాత పల్లవి పుట్టినదా అనే విచారణకు అవ కాశం కలుగుతూ ఉంటుంది, అనగా, 
ఒకదాని కొకటి ఈడుదీయ వన్నమాట, * 


మచ్చుకు ఒక్కొ_క్క_టిమా[తమే చూతాము : 
జా త్యాగయ్య ఆ 
కళ్యాణి రాగము _ ఇవాపుతాళము, 
పల్లవి = నిధి బాలాసుఖమా, రామునిసన్నిధి బాలాసుఖుమా _ 
నిజముగ (బల్కు. మో మనసా - 
అను, ..దధినవనీత క్షీరములు రుచో, చాళరథిధ్యాన భజన అను 
సుధారసములు రుచో, 
చర. ..దమళమమను గ౦గాస్నానము సుఖమా, కర్షమదుర్విషయ 
కూపస్నానము సుఖమా, 
మమత బంధనయుత నరనుతి సుఖమా, సుమతి త్యాగ రాజ 
నుతుని కీర్తన సుఖమా 
శే త్రయ్య 
ముఖారిరాగము _ బావ్రతౌళము 
పల్లవి లా అడుగరమ్మా, అతనిపై నూరక - అలిగినానటనే - 
అను. ,, పడుచుదనముమాని, మువ్వగో - పౌలరాయనియాన బెట్టి 
మి - రడుగ 
చర ..వూని, డానింటికిపోగాను మా - పొలతి చూచి బెదిరించిన 
దానిక అంచమిచ్చెద నన్నది తానో నేనో, 
వానిపె లేనివి కల్పింపరాదు, వాడవనితే లెల్ల వినగ 
దానినేంజూడక - తాళ లేనన్నది తానో, నేనో _ అడుగరమ్మా 
ఆలుకుదీరి దానివాకిటనిఅచి. వీధిలో నన్ను (జూచి, 





ఇ ఈ విషయమునుగురించి (ప త్యేకంగా వ్యాసం (వాయవలనీ ఉంటుంది గనుక 
ఇక్కడో విస్తరించి (వాయ లేదు. 


12 


తలుప్రమాల దాగియున్నది తానో నేనో; 
అలసీవచ్చెననుచు. జక్కె- రానవాలిచ్చిన నారగించి, 
తలిరుబోణిమోవిరుచికి రా దన్నది తానో నేనో, 

అన బెట్టి మీ - రడుగర మ్మా 


త్యాగయ్యకును, 'శ్నేత్రయ్యకును, పల్లవి లా అనుపల్లవి - చరణముల పరస్పరాను 
సంథానములలో గల తేడా చెళెండింటీవల్ల కొంత పోల్చుకొవచ్చును, నాదృష్టిలో 
త్యాగయ్య నారదునివంటి దేవబుషివ లెనూ, 'త్నేేతయ్య వాల్మీకివంటి మనుష బుషి 
వలెనూూ క నబడుతూఉంటారు, 


సారంగ పాణిశారి పొటలలో, తాగయ్య గారి నారదత్వము గాని, 'వ్యేత్రయ్య గారి 
వాల్మీకిత్వము గాని, కనబడపోయి నా, పల్లవి అమపల్లవి చరణములు పరస్సృరానుబంధ 
ముకలిగి, ఆయన సహజకవితా సామర్శ్యమును 'ఇెల్టడి చేస్తుంటాయి. 


ఆస 


మచ్చుకు ఒకటిమా(తం చూపిస్తాను. 
శ౦0క రాభరణము - (తిపుట 
పల్లవి - ఇంతమోహామేమిరా, ఇందరికన్న, ఇంతి చక్క_నిచేమిర, 


అను. ..సుంత సేపు చానిం జాడకుండలేవు 
అంతరంగము తెలుప వదియేల, వేణుగోపాల, ఇంత - 


చరణము...నీ శఆదుచుగావచ్చునా నెనరముగ నిండుకాంగిటలం (గుచ్చునా 
ఆకువుడుపు లందిచ్చునా, తేన చెలిమికి _ వెనవావని మెచ్చునా, 
తమి హెచ్చునా ఆ 
ఏక చిత్తమున మీరిద్దరు ఇంపుసాంపులనున్న ముచ్చట 
నాకు వినవిన వేడుకయ్యారా ఇఫు డానతీరా- 
ఇంక మోహమేమిరా _ 
చేను సంగీత విద్వాంసుడను కాకపోవడం చేత సారంగ పాణిగారి కీర నలలోేని 
సంగీకశా స్త్రవిషయములు విమర్శింపదలచుకోలేదు. శక్తిలేదు కూడాను. కాబట్టీ 
ఆయనను కవిగా మా(క్రమే భావించి విమర్శిస్తాను. 


క్షేత్రయ్య గారి పదములలో భావమునకు తేగిన రసమును తేగిన భౌవమును, ఒక దానిలో 

ఒకటి ఇమిడి శివశక్తుల సామరస్యమువ లె యర్త నారీశ్వరత్వమును (పత్యతము చేయు 
వ ధి 

చుండును. ఈకింది వా క్యాలు చూడండి. 


13 


మధ్య మా వతి = అది 
పల్లవి = తెలిసీ తెలియలేక్ష పలిశ్చేరు చెలులు 
అను,..కలసీయున్న సౌమిసై - కాక సేయ వళమా 
చర, కొనకం౦టం దము గను-గొన దదిర్శతెనగాని 
చెనరులేని దాయెనంచు నిందిం చేరు 
ఘనమెన సామిరూపు కనులు నిండియుండగ 
కన కాంగి, యితరులు కానవత్తురట వే. 


కళ్యాణీ - అది 

పల్లవి = నామనసువంటిది నీమననె తే. నానోముఫల మో 'జేరురా - 
అను... వేమూరు, వెరకున పండు పండినట్ల వేడుక లినుమడించుర కీరి వరద 
చర... ఊరకుండగ లేక, గోరనేమి (వాసీన, నీరూపుగా దోచురా 

ఏరా కనుగూరి మేల్కా_ం౦చినంతనే నీవు నా 

చేరువ నున్నట్టుండురా - 

ఈరీతి నామోహ మున్నది నీశే తెలుసు 

ఎవరితో విన్నవింతురా - ఓరీ వరద 


మేడ యెక్కు_చు తిరిగి, నీడ చూచిన నీవు 
కూడ వచ్చినంటుండు రా _ (శ్రుత్రి 

య 
కూడి యునిచికొని, పొడినంతసె నీవ్ర నా 
తోడ పొడిన ట్లుండురా గా 


ఆడినమాటకు ధ్వని నీవు (ప్రతిమాట 
లాడినయ ట్ల్టుండురా - 

ఈడు లేనినాదువలపు ఇది నీకో తేలుసు 
నెవరితో విన్నవింతురా _ ఓరి వరద 


ఈ “పెవాక్యములలోడన్న రసభావసమ్మే నము సంస్కృత పారళీకకవుల రసఫొవ్ల 
సమ్మేళనమును మించి యున్నదని నాయుద్దేళము. 

సారంగ పాణిపాటలలో వ్యేక్రయ్య-గారి (పౌఢిమ కనబడక పోయినా మనోహరము 
లైన భావములు విపులముగా కనిపిస్తూ ఉంటాయి, మచ్చుకు ఒక్కటి 


(3) 


14 


శీదారగాళ - అది. 
పల్లవి నేడు నీవ్ర విన్నవించినందుకు నెనరు పుట్టరా దా - ఎంతే 


అను... వేడుకై తోచెనో 'నాఢనికి - జెలది వేణుగో పాల దేవునికి = 
చర, .నిన్ను€ బానీ నిమిష మోర్య్వదంటివి, నీసా మ్మంటివి 
కన్నీరున పెట దడిసె నంటివి - కారా దంటివి 
ఉన్న తావ్రననుండదంటివి - ఉలిశే నంటిని 
చిన్నబుచ్చితే దోస మంటివి, చిత్తానికి సరిపోయిన దంటివి నేకు నీవు 


పంతువరాలి - చాపు, 
పల్లవి - కరుణ నీకు నామోద గలుగుటకు కారణ మే మయ్యా 
అను... పరెమాల్మే వేణుగోపాల నీదు నామ 
సృృరమైన చేనీకిశే, మేవగ నైన _ కరుణ నీకు 
చర.. .అలకు చేలునివలె, నటుకులు తెచ్చి మి మ్మారగించ మంటినే 
చలువగంధము కుబ్దవ లె దేవరవతు, స్థలమున నలదితినే 
విల సీతేముగ నా as మ్‌, విం దొనరింతినే 
కులుకుచు నారదువ ల సొరిజాతకుసును మర్చించితి నే 
యేవగనెన - కరుణ 


సప 3 || 
ఈభావములు సహృదయులకు వృాదయంగమములు గా లేవా 


ఈరచనావిశేషమే కాపండా సారంగ పొణిగారి కీర్తనలలో నా వాదయమును 
ఆకర్షి ౦చినవి మరికొన్ని విషయములు కలవు, అవి (ప్రత్యేకముగా వివరిస్తాను, 


సారంగ పౌణిగారు తన (గంధమును నాలుగు భౌగములుగా చేసీనారని ఇదివరకే 
చెప్పినాను. అందు మొదటిభాగమున స్వీయా పరకీయా సౌమాన్యాది. వివిధ 
శృం గారమును, ద్వితీయభాగమున కేవల సామాశ్యా కృంగారమును, తృతీయభాగ 
మున జాతీయ (అనగా పామరజనుల) భావములును, చతుర్థ భాగమున భ క్రిజెరాగ్య 
ములును, వృాదయం౦గ వముములు-గా పరల నారు, 


వనూడవఫాగము చాలా విశిష్టమెనది, దీనికి జూప్రీయ మని పేరుపెట్టినారు, ఈ కాల 
ములో ఎంకి పాటలను స్వర్గలోక ములకు ఎక్కి_౦చిన రసీకశిఖామణు లందరూ 
గమని౦చవలనీన విషయము. నీచప్మాత్రలు నీచభౌషలో, ఉతమప్శాతల భావాలు 


15 


ఉత్తమ పాత్రల సంగీతంతో వ్య క్షము చేయడము ఎంతరసీకతో, అందులో రసమున్న 
దనీ అనుభవిస్తూఉన్నా మనీ ఆనుకోడము ఎంతరసీక తో నావంటి అల్పజ్ఞుడు 
చెప్పగలిగినవిషయం కాదు. సారంగపాణి గారికిమా[తం ఈభావము స్ఫురించినట్లు 
కనబడదు. క ₹ ప్రపూర్గులు సృష్టించిన ఎల్లి పేర్రిగాళ్ళ (పీమాూదంతము ఎంకి 
నాయుడు బావల (పమోదంతంతో సం(ప్రతించి చూస్తే క శా పపూగ్గుల న్లాఘులారకో 
తము గోచరిస్తుంది, అంతే కాక 


నీమణుచు నామణుచు, నిరకు తప్పకుంశే 
ఎన్నాళ్ళు ఎడబానీ తేమాణె నెంచు 
ఏమూల ఏసోల ఏమి కన్నే సీనవొ 
యెంటా న నా నీవ తుంటరిమామ - 


ఆ నేమాటలలోే గలఫౌెవ బారిశుద్ద గ ముగాని, 


నై కా సూసి మోగించినడు రాసావోరిపడుచు 
కోకా సూనీ మోగించినడు గో సావీంగుపడుచు 


అనేమౌాటలలో గల భావయాభార్త్యము గాని, ఎంకి నాయుడు బొవల (పేమోదంత 
ఖీ 


ములో ఎంతవరకు ఉన్నదో తద్దులూహింతురు గాక, సారంగ పాణీగారి నీచపొత్ర 
యై 
(పసం గాలు చిత్రంగా ఉంటాయి, మచ్చుకు కొన్ని మాదిరీలు చూపిసాను, 


మోహాన - బాపు. 


పలనీ - ఇ సబోనంమ్మోన - యీజెంబ డెలొచ్చే 
య యm 
దిష్టిన్న మో యీస్పృడో బొమ్మో లేక యిగనేసుడో సీముడ్లో 


అను. ..నోసలి బూది గొట్టి నొన్ష గందం మె తీ 
3 జి 
కుసుని కండాడోడు గుండా ముంగాల - ఇనబోనం 


చర... గొడుగు లంట శింపి్‌ _ గిడుగు ల్నే యుండాయి 
అడుగున పబ నో రుల బెటింది 
రుం ఉట 
తడిగేవేనటుంది, అడిగే పేశటమను 
పడునూపిన్నో లేందో పక్కలా యిసరగా = ఇసబోనమ్మా 


మరొకటి 


16 


తాలాలువానగ - మేలాలాగుతుండాగ 

నీవేడికలు నూడ - శి తాలాడ 

ఫూవుంట సెడుగాలు - ఫుట్టుగిచ్చాల్లోనో 

శతా వేనగారించాంయి తలమంయేకంబోయి - ఇసబో 


పంతువరాళి - ఆది, 


పల్లవి - సంగనాకమను = బీమెడుండాయి - బింగరమోయి బాపనోల్లకు 
అను. ..అంగలో అచ్చింతోగింజలె - చంకటి కిసీరిన పిండిసమైలే 
న్‌ [గి 


o£ 
బం 


ఇంకొకటి 


_యేదొల్లోపరచి చెంతుంశే 


యేయిటొకీణ్లే నోర స్తపడుండవె 
గోదారై తే గుడ్జెల్లిం దేమాడ 
గొండపొమ్మను పిండొల్న౦టి నాలెంజ - సంగ 


నాద నామ।కియ _ చాపు. 


పల్లవి - మనుషా - నొమ్మబాకే - యీీదేగాము క ళేభారం 


ఆను. 


చర 


మనుహౌ _ ఇమ్మబాశే 


“మను పా యీ(దే-గాము మట్టి సెట్టింటుది 


పనిశేటిలోనుండె - పరమాత్కు_ చెల్షంకే - మనుష 


1. (తో మ్మిదిసారంఘాళ లా (తో శేనరమానీగ 
శ్‌ గాయించిది = బెష కారిక పె - మనుపా 
రు టె 


2. ఎన్నెంటాయెొమికెలు - యెనకముంగ లెంటికెలు 
కన్నయాదు లబుట్లు - గడగకుంకు గబ్బు మను పో 
రు 


లీ. పయియొన్నె అడుగున - పరమళాంఢలము 


మయిదు యీస్మ దు శేగి _ మబ్బ్చిగప్పింథాడు మను సొ 


ఓ. తనవోణే త్తి- ధరమధాణంశేళి 
యినవలెరామేంఢం - ననమోచ్చము - మనుహే 


1? 


5, ఎంటవంగిటిలాపు - యేనుగో సౌొలుని 
బంటు పౌడకవళం బట్లావే నుటిగ - మనుపా 


మరొక్క_టిమా,తం 
ఆరఖి - చాపు 


పల్లవి లా అగ్గితిరునుళ్ళంట = అజ్ఞానిక తులంట 
అవురా - యెంతసో ద్దె'మే - ఛారతకత 
శారా _ మయెొన్నెన్నింతలే 

అను... సుగ్గీజయము దీని - సుట్టుబలాదురు 
అగ్గకోరపు అయ్యోర్న్షఒగో నీసొచ్చిగ అగ్గి 


చరి, ..1. యిగనేసుపెశెక్కి - యీవీసనూడొెచ్చి 
బగు పెగ్గి 'ల్నెన్నో - బలికిదుళ్ళానూని 
మొగ ముచూడగ నే - మొర్చ నాయాలట్టీ 
గుగుసుమిగువనకుండ - గుం డెల్లగుక్కె వే అగ్గి 
౧౧ గి 


2, అనుమం శతేనక టోడు _ అభిమన్నుడంటానే 
స నియనో లె బట్ట - సాము సేయును అట్టె 
యినయేయో బదు - నిసన కాయలు దొక్కి 
కనురెప్ప పౌ తక. = కర్దునిసించచె - అగ్గి 


శీ. యిరన్నేచ్చు సడ్డకు _ డిం(ద్ర జిత్తో"క ఇయ్యి 
దురివోదనుని"నె re ముక్కు_న నెల్లి 
సీ పిసాసోలె _ అశృర్ధామను మింగి, 
సౌరివోద మాయొనే, సొడయేడిగున్నె = అగ 


సీచపా(తలలో కలుగుతూఉం డే భావాలు వాటి తబ్చిబ్బులూ కెపాటలలో యెంక 
స్టో చనన రగా ఉన్నవో పరిశీలిస్తే తెలుస్తుంది. పా(త్రకు తగినభాష _ భాషకు తగిన 
భావము భావానికి తగిన పాత పరస్పర పోషకము లై జీవకళతో ఉన్నవి. 


అయితే, ఈభాషలో సెద్దచిక్క_ కలుగుతూడాన్నది. ేరిగాడి ఉదంతం గాని 
క న్యాశుల్క_౦ గాని యొంకి నాయకురాలి (పణయవి భమముగాని, సారంగపాణి గారి 
జాతీయంగాని, ఛాయా పేక్షకములెయే యున్నవి, సమశాలికులగు _ సమచేశికులకే 
సుబోధములుగాని ఇవన్నీ చేశ కాల భేదముల వల్ల దుర్చోధము లెయే యున్న వి, 


18 


పామగజనవ్యవహార నీద్ద మైన ఫైన తద్దేళ తాత్కాల త త్చాత్రలకు వనోరంజకము 
గాను సుగమము గానుఉాన్నా ,సర్వ జేశసర్వ కాల సర్వ పా(తమనోరంజకము గాజాండదు, 
బహుదూరత్వమువల్ల అన్ని భాషలకు ఈగ తే పట్టవచ్చును గాని అవ కాళ మైనంతేవరకు 
దేశకాల సాొత్రల సార్వ్యతికత్వము కావ్యరచనలో గమనించవలసిన అంళము కాదా? 
ఏది ఏలాగుఉన్నా నీచసాత్రల భావాలు నీచభాషలో చెప్పి తేశే హృదయములను 
ఆకర్షి౦చునుగాని ఉత్తమఫాషలో చెప్పిన (ప్రయోజనము లెదు. చిత్రేనళీ యములో 
ఎరుక వాళ్ళ సంభాషణ స్వ'భొ వనిద్ధము కాదని వే చెప్పనక్కర లేను. కాబట్టి 
సారంగపాణి గారు తృతీయభాగరచనకు (పళంసావ్యాత్తులై యున్నారు, 


ద్వితీయభాగమునకు చేశీయమని సారంగ పొణిగాశే పేరు పెట్టియున్నారు. ఇందులో 
సామాన్యా శృంగారము పర్టించి ఉన్నారు. ఈభాగంలోఉన్న పాట అన్నింటి 
లోను భావము, భాషా, గ ఒప్పిఉన్న వి. శిష్టజనులు సం్యపజాయం-గా మౌట్లాడు 
కాచే వ్యవహార భాషలో మనోహరము లై సము చిశము లైన ఛాపములతో ఈభాగ 
మంతా వాలా (శావ్యం-గా ఉన్నది. భాష అతి సులభము అతిలలితీము. ఫావములు 
అతి కోమలములు, సామాన్య భావమునకు మిక్కిలి ఒప్పియున్న వి. మచ్చు చూదాం. 
మొట్ట మొదటే 
భైరవి - (తిపుట 


పల్రవి - నీపొందు సేయక విడిచేనా - వేరే 
చెలతేకొప్పున విగులు ముడిచేనా - ఆక 


అను... .బాపుశే నే చేయు - (ప్రతిన చెల్లక పోతే 
నా పేరు యిక వేణు - గోపౌలుడనవలెనా - నీపొందు 


చ 1. మరునిగూర్చీ తపము చేయనా _ యీడా 
మనసు లేదంకే నే ఆయెనా 
మరులునిలుప లేక - మరిమరివేడి తే 
కరుణమాలి యల అ కండ్లెల్ఞ చేయగానే = నీపొందు 


2, పొటపొడి మెప్పించనా -నీసె 
పదము చెప్పి వలపించనా 
బూట కాలమాలి - నీపుణ్యమ"నేకొద్ది 
మాటుచారుకిని _ మొగము చఛిట్టించ గానే = నీపొందు 


19 


8, కూనలమ్మకు వేట గొట్టినా - నిన్ను 
గూడి తే పొంగళ్ళు చెట్టశా 
చానరో బతిమాలి సరన క రమ్మంటి 
కానిలే లెమ్మని కనరిపొమ్మన గా నె = నీపొందు 


ఇంకొకటి 


rr] 
ఎారెని - ఈది, 


పల్లవి - నీకాతురినడకేలు - నీకే సరి _ లోకులెవరు మెచ్చరమా 
అను... ,.ఈకాడికి తెల్లవారెగద _ నన్నికను వేణునో పొలుడనదట _ నీ 


ర...1. నిదురబో తె _ లేవ మను సుబుట్టదు - నుదుటయేగాడు బొట్టు పెట్టదు 
ఇదియుగాక - తమల పౌక్రముట్టదు - ఏ డాదికికొప్పువిడిచికట్టదు - నీ 
2. వీత చేత వక నాడుముట్ట్లదు - వింతచూచినా _ నవ్వు పుట్టదు 


రాణివాసమట అడుగ బు పెట్టదు _ రామరామ _ సౌగససేది గిట్టదు -నీ 


8. నేనుగూ డేది తనకుకూడదు - నెనరుగూర్చి నాతో పలు కాడదు 
పూనినట్టి మంకుగుణము వీవదు - బుద్ధి వారు చె ప్పేరనిచూడదు -నీకూ తు 


ఇంకొొకజ 


మాథ్య మా వతి - వూపు, 
పలవి = ఇప్పుడు గాక యింకెప్పుడు బెదరించే వింతి నిన్న నదోసమా 
mm 


అను. .. చప్పుడు చేయక - వేణుగో పొలుడు 
చంక బెట్టుకొన్న సలి గాదటవేమే - ఇప్పుడు 


రటల్‌ చుట్టు కొ లారిండ్లు - సుంకలో విడిదాయె 
పట్టిమంచము దూదిపరుపులాయె; 
పెన్టెలకొలది కోట్టువర్గములాయె - పెరిపమెలదనమాయె; 
కట్టివిడువ చేత కాసువీసమాయె; వుట్టిమోద నేతివుగాలాయె 
పట్టినపను లెల్ల బం గారు చెరుగాయె 
నట్టాకు వుడికించే చట్టి దూరమాయె - ఇప్పుడు.... 


20 


2, పడతీరో - వూరూరు పెరుపచ్చలాయె 
కడలేని ధాన్యాల - కణజలాయె; 
మెడదిప్పరాకుండ - మినుకుసామ్ము లాయ 

మెరుగుటద్దములాయె; 


నడిఫ్రీలో యిప్పుడు - నాగరీకమాయె నానాటికీ పని 
నాణ్యమాయె; 
వడినిండా తరగని - వక్క_లాకులాయె; 
ముడికే చాలనిగుడ్డ ముభృటమరుపాయ _ ఇప్పుడు = 
ఇం కొక్క-టిమా(త్రం 
గెళీపంతు - అది, 
పల్లవి - అరకేమాషత్రేము నే నీయన'ే - ఆజ్ఞానురాలా - శ్సే 
అను,..యెంత పిలిచిన ససేమిరా యని - గంతులు. వై చుచు పరిగెత్తే 


వర...2. శేవొ కాలము రాతిరిగుళ్ళో “ అవేళాచాశకా నిలుచుంటి 
"కేవాకలము వారొకదోశ _ నీవొళ్చోదో పె మూసు కమ్మని _ ఆంత 


Up గద్దగూడువ లె తేల బెట్టుకొని = సుద్దులావవచ్చి తె సాతాని 
పెద్ద వెలగ చిప్ప చెచ్చుకొమ్మ ని...శిచైలోని చమురు వంచియిచ్చెను-ఆరత 


ల, రొయ్య దిన్న నోటికి పొవ్యాశిం = తీయ్యమనుచు యెడమ చెయ్యి సాచి తే 
అయ్యతోడె లేదని కనచాశెడు బియ్యమిచ్చె వ్ర_గాణపుదాసరి - అంతే 
ర్త సొతగుడ్డ పైటకంద లేదని - భంగపడి తే _ నాంభారుకప్పుడు 
సాతియున్న చీరె గుంజి వేగమె - చేతికిచ్చె పరిభారక వై సవ - డంత 
ఈ భాగమంతా ఈలాగేఉన్నది. ఇందులో భావాలు బాలా స్వఫావసీద్గ ములు, 
థి 
భాష పతోచికమై శిష్టజన వ్యవహారనిద్ధ వైనభాష, ఈలాటిభొష చాలా కాలం 
వరకూ సాతబడిపోదు, స్వ భా వసీద్ద మైన భావానికి, మనోవారమినభాషకూ 
ఈ ద్విత్రీయభాగరచనలో సారంగ పాణి గారిని బాలా (పళంస చేయవలసీఊన్న ది, 


చతుర్ధ భోగమంశా ఛక్తివై రాగ్యములతో నిండిటన్నది. గేోయరచ్చనలలో సౌ(మాజ్య 
పట్టాభిషి క్తులగు త్యాగయ్య గారిని విడిచితే భ క్తివై రాగ్యరచనలలో రెండవస్టానము 


21 


గోపన్న గారికే ఈయవలసీజన్నది, దాశరథీ - కరుణాపయోనిధీ - అన్న మాట 
నోటపట్టని ఆంధుడుండడు. ఆయన తాను రచించిన క్రీ ర్తనలలో - యొదుటి వారిని 
పరవశము చేసీ తాను పరవళమగును, సకలేందియములార ! యిపుడు సమయము గాదు, 
సద్దు నేయక యుండశే-అని గోపన్న గారు అంటూజంశే ఇంద్రియములకు ఏ క్యాగతీ 
నో పన్న గారికే కలుగుతుందో మనశే కలుగుతుందో చెప్పలేను, 


“ కులుకుతూ తిరిగేవు. ఎవరబ్బసౌమ్మని ౫ అనిగాని, “ అడుగుదాటికదలనివ్యను, 
నాకభయమివ్యక నిన్ను విడువకు”) అనిగాని గోపన్న గారంటూ ఉంటే స్వామివద్ద 
ఆంత స్వాతంత్ర్యము ఆయనశే ెల్లిందిగాని మనమనగా ఎంతే వారమని తోనూ 
ఉంటుంది ఏమోవద్దు; వట్టినే “ రామచం[దా’? అన్నమాట గోపన్న గారినోటినుండి 
వచ్చినప్పుడల్లా రామచంద్రుడు శరీ)” అని, గోపన్న గారికే పలుకుతూ ఉన్నాడో, 
మనకే పలుకుతూ న్నాడ్లో వివరించ లేను, 

శ్యాళయ్య గారికం డే సర్వతోముఖ్మపతిభ గాని, గోపన్న గారికుం జే భక్షి త దాత్మ్య 
ముగాన్మి సౌగం*౫ పాణి గారికి లేకపోయినా, ఛక్తికితగిన భావన, భావనకు తగినధో ష 


ఒకదానికొకటి తులతూసుతూ సారంగపాణిశారి భక్లివె రాగ్యకీ రృనలు చాలా 


నాడ మయం౦ంగవుములుగా డాంటాయి, మచ్చుకు 


'భెరవి _ ఆది. 
పల్లవి - భ క్లితోపిలిచి పెట్టినయన్న ము ప్టైడెనచాలు; చెవులకు 
అను, ..ర కిగా హితేజె నపొట - పల్లవి విన్నా చాలు; కృపా - భక్తి 
జాకీ ర ౧౧ x) ఎవి 
చర,..1. భావము తెలిసిన నాయక్రు రాలితో - భాషించినచాలు; తెలినీన 
కోవిదులకు కరుణనిచ్చుదానము - కొం చెమెనబాలు; కృపా - భక్తి 
ర ర జారి 
2. క్రలమువెలయ _ సత్కీ_ ర్లివహించే _ కొడుకొక్క_ జేచాలు - (ప్రజలను 
ఆలమటపెట్టక _ ఆర్జించిరధన మణుమా[క మెచాలు; కృష్ణా -భ క్టితో 
3, అచ్చుద లై - తాతగట్టినజా గా = అడిగి డెనఛాలు _ యిది 
గచ్చు గాదు - సద్గురు వాక్యము లరగ డియవిన్న చాలు; కృష్టా 


ఓ. వచ్చినపుడే యాచకులకు వకతృణమి చ్చేనంటి చాలు = సతులకు 
హొచ్చువలదు - భర్హద్రైవనుని వూ_హించిరై నచాలు = కృష్థా - భ క్రిత్రో 


(4) 


2 


ర, దురికములుడీగేటందుకు దామో - దరునిభజన వాలు; మీదట 
పరతిత్వము తేలుఫుటకు బేణునో పొలు'జే చాలు; కృష్ణా! భక్కే తో పిలిచి 


సారంగపాణిశారు చతుర్లపొదంలో ఉపయోగిం చిన భాషకున్నూ (పధమపాద౦లో 
ఉపయోగించిన భాషకున్నూ తేడాలేదు. కాబట్టి భా పావిషయమెశెండున్నూ కలిసే 
విమర్శిస్తాను, 


(పథమభాగ౦ వివిధములైన శృం-గారభౌవాలు వరించి నారు. ఈభాగము పూర్తిగా 
శార్వేటి నగర వేణుగోపాలుని కంకితము కాలేదు. ఇతర నాయకులుకూ జడా కలరు, 
ఈక్రిందివారు ముఖ్యులు  శ్రీక శ్యాణ వేంక ేశ్యరులు, చిరుతేని చెంగల్వ రాయడు, 
(పసన్న జేంకటకౌరి, వరదా నారాయణుడు, న్రీమాక రాజ వీర కాన్వేటి రాజేంద్రుడు 
ఈ నాయకులందణజూ వస్తారు, 


ఏ నాయకుడు వచ్చినా ఆతడు దక్షీణనాయకుడే, ఇతడు కవులపాలిటి కల్పతరువు 
కదా! నాయికలు మా(క్రమే మారుతూ ఉంటారు. ఈ ప్రథమభాగంలో సారంగ 
పాణిగారు తమ వైదుష్యం చూపించినారు. రచన బిగిగాహంటుంది, అనగా 
పండితుడు చెప్పినట్లు చెప్పినారు. కాని ద్వితీయథాగ౦లో ఉండే భా వసౌరళ్యము 
భాహెమాధుర్యం కనబడదు. పాండిత్య (ప్రకర్షకొసం చేసీన (పయత్నం స్పష్టం గా 
(పత్యత మౌతుంది. ఇది అనేక విధాలు గా కనబడుతుంది. 


మచ్చు చూదాం, 

1 (i) జిగిబిగి 
పల్లవి - అలుక చేసి పలుక జే మొ యా చెలివలపుమందు ఒలి మో 
అను*** వెలది వినజె (శీ కా ర్వేటినగర = నిలయు డైన వేణుగో పాలుడు 


ఛరః*+(2) కలికి చిలుకపలుకును పొలయుచు బెలినిగోరినా డే - నను 
బలిమి చేసీ, వలచియున్న ఛాళిని కలిని యెంచినా డే - 
తలిరుబోణులలో బలువిధముల నిటు చులకి చేసీనా జే - యిక 
చెలిమిదలచి, కలసీ మెలసి అలయక వలపునిలపగలన అలన ఇెలువుడు 
అలుక 


(2) తెసవతోడ నామగువకు జెలగల నగలు యిచ్చినాడే - నే 
సగ ముశేయివేళ్‌ నగరు బంపితే అగడు జేసినా జే 


23 


పగలుజూడనే సొగనుగ బిలిచికే నగవ్రలాడినాడే యీ 
వగలు వలదు-సుగుణములుగల నగధరు దగిలి పొగ డితగదను బహున్లున 
ముగ - ఆలుక . 


(8) సరసముగను ఆ _ సరసీజముఖిపె - మరులుజెందినాడే - చే 
సరసజేరి కరుణ జూడుమనినను - విరసమాడి నాడే 
తరుణి వినవె మును సురతేము నేలిన - సరణి మరచినాజే యీ 
మరుడు శరము చురచురమని గురుతుగ = నురము నొరయబర పె తరము 
మరిమరి.ఆలుక 
జి, అను. పాసము 
అసావేరి _ ఆది 


1. ఏరా _ ఏరామా బోధించ - రారా రారాఫ్రూ సేయవ 
దూరా = దూరాన నిలుచుందురా -- నీమదిన 
చేరా - చేశారా వేమండురా 


ఏ2 నిన్నాని న్నాడుకొన్నది - విన్నా - విన్నాణగ తను 
కొన్నా - కొన్నాపతకమిక్తురా - చేడానికంటు 
చిన్నా - చిన్నా పనులు మెత్తురా 

శే, వద్దా - వద్దారావు వొక్క 
పొద్దా . వొద్దాయినే యిట్లా 
కద్దా స్త కద్దా చెలిమితో ఆటలు యేవేళ యివే 
రదా . రదాయె నీమాటలు 
దె ద 


క కానీ - శానిబోటీ సకమానీ మానీతి నీదయ 
నానీ - రానీదుమాయింటికి; అది చెప్పీనట్ట 
పోనీ - పోనీదుపొరుగింటికి 


ర్‌. ఇందు _ ఇందుముఖుల మెచ్చ - ముందుముందు గాగూడి సొ 
యందు - యెందుకింతకోపమూ _ జేణుగో పొల 
సందు సందుల (పస్తావము 


ష్ష(పాన = కత్రీప్రాస - చతు స్పా సాది (పా సబీక్రములు బాలాజన్న వీ, ఇంతేకాక 
మందుల పేర్లు - మానుల పేరు - ఊళ్ళ పేర్లు - జొషధములెపేర్తు ఆభరణముల పేరు 


24 


రాగాలేళ్ణు _ మొదలైనవి ఇమి డేట్లు పాటలు కూర్చినారు, ఈచ్యితాలన్నీ (ప్రబం 
ధాలలో కవీళ్వరులు అనుసరించే పౌఢమాౌా ర్థాలు, పాటలలో విపులంగా ఈలాటివి 
కూర్చిన కవి సారంగ పాణిగా రొక్క_శే కనబడుతూజఉున్నారు. దాఖలా చూదాం 


చిన్నచిన్న ముక్కలుమా[త్రం, 


ip కొమ్మల పదం 
కోమలాం౦గికి బోవిడి వె పెప్టైల పగల గొట్టిమ్మా = నేనా 


వామాక్షీవలె నేర్చరిన విభుని ₹ెలువంగ కొమ్మా 
కనులజాచేనంకే దాటిరాడె దానిక డపకొమ్మా = 


కన కాంగినిజాచి నేర్చుకొ న్నా డింత కలివికొ మ్మా 





2. మందుల ప్రదం 
ఎలనాగశ్చేసరా లిచ్చితే నీకేమి 
చలపట్టియిపుడు రచ్చలకు కాచుకొన్నావ్ఫ 
పలుమారు వేణుగో పాలా వేరు సేయక 
కలిసీయుందామనుచు బిలువ వేరుజావుగా 





లీ. మానుల పదము 
పంతేమున అటుదిక్కు. పది నాళ్ళు పోకనూను 
ఇంతికి చ్చేవ్చ్రసుమి ఈకమాను = 
సుంతేమనసు గట్టి చేసి సుదతికెమో) నిమాను 





mm రచనను. 


చెంళఠదీయకది మహా జెనడగాండి జమా etc, 


4. జోళ్ళ పదము 
కోరియుంటిశే గోల కొండోగ యెంతోనమ్మ 
ఈ రేడుజగము లెరు నిదివరకు 
కూరిమితోనన్ను చితకూటమున కూడి పాడి 


ఇచ్‌ 
ఎరుచెస్పి నాముందర ఆ పెను గొండగ భూషించెను, 
రల ల 


25 
క. బొవధముల వేళ్ళు 


పొలతినెమ్మోము we పూర్గచం(దోదయము 


అల కాళిరుచి వినో డాంజనంబు 





దాని మృదునుధురో క్రి (దామోదిరస మెంచ 
మానవతకిచూపు మనధ ము etc. 


అరం 





కమ్మలుదానికి (వాయ శారణ మేమన్న (దుకు 
సమ్మతి గాకుంటే పో చీ పొమ్మ నె నిరాకరించి 800, 


ఈ [పథమఫాగ౦లో లోకో కలు చాలా బాలా మార్చినారు, 


మంచిది క్రానీలే వే 

అంద రానిపండ్ల కాళి౦చీనట్లు 

ఇెడ్డచేని కింటివడ్డు పొంగలి చేసినట్టు 

ఉడుముపో తే పోయినది చై మాత్రము విడిచితే చాలు 
ఉసురువుంశే వు ప్పమ్ముకోగలము 

మూసీన మత్యమువ లె 


ఓలి హో 


పదివేలు లిట్రితివి 

అడుగులో నె అరవై యారు గుణమా లైతే 
గడిదీరి తిరిగి తే 

. ఇంటింటి చందుడవు 


అలిగా రాలా తై ల 


pat పా 
= 6౮ 


, ఆడ కాడకో నీజాగలు బయలాయొ 


12. కొండశేగేవాని మొలను కొడవలి చెక్కి.నట్టాయెను 
ఇత్యాదులు వందలకొద్ది ఉన్నవి, 


కేల రసభావ(పకటనశై యే పుట్టినపదర దనలలో ఈలాంటి ళబ్దచితాలు (పదర్శిం 
చడంవల్ల ఊఉ శ్లైళభంగం కలుగుతుంది. కాని, ఆకాలంలో (పబంధకవులంతా శబ్దచిత 
(ప్రధానమైన పద్యరచన లే చేస్తూ ఉన్నందువల్లను, పద్యకవులకన్న _పదకవులము 
మేముత్రీసిపోతామాలని తమ మహాత్తు నిల బెట్టుకోవడానికి సారంగ పొణి గారు 
ఈలాంటిరి చనలు చేసీ తేమ పొండిక్యం చూపించినట్టు కనబడుతుంది, ఈ“ణక్వం)? 


26 


బాధిస్తూ ఊండబక్తై కాబోలు ద్వితీయ శృతీయభా గాలు రచించి తాను సహజకనవినని 
లో కానికి బుజువ్ర చేసీ గారు. 


శు చి తాలకు కక్ర్యూ- ర్లిపడని పొటలుకూడా కొన్ని _పథమభాగం౦లో కలవు, అవి 
బాలా మనోహరంగా ఉంటాయి, చూదాం, 


క కలనైన పరసతుల కన్ను లజూడని 
వెలువు డే నీపొద సేవ చేసేనంశే 
వలదు పొమ్మనుచు ఆవలిమోమెతివి 
ఇలియరో నీకింత చెల్లుబడి యేమే 


ఓరి 


a బొమ్మల పెండ్లికి య కొమ్ములు వేగ మె 
రమ్మన "నే సంతోషమ్మునబోవగ 
షం య్‌ 
సొమ్ములివిగో కై కొమ్మని చెంతకు 
రమ్మని సుంతే ముద్దిమ్మని కొ ననేవుం 


to 


ఆతివరో నామాట లాలకిం-చీ ననుచు 
నపుడు చిలుకను బెంచెనే _ నన్ను 
నుతిలోన దలచునని (ప్రతిమనొక్క_టి చిత 
పటములో (వాయింవెనే - 


(వరమనుచు వ్రగ కానీ ఆ పద్దిే చులుల రొ 
వద్దనుచు బాటించెనే, యింత 

మితీమోరి యిద్దరికి మిత్ర భేదము చేసి 
మేలు మెచ్చులు గాంవెనే 


ఈలాటి బాలా మనో హారమెన రచనలు కూడా (ప్రధమభోగములో కలశ, 


గేయకవిసార్యభాముడగు త్యాగయ్య గారే కేవల పరాడంఒరంకోసం కోన్ని రచనల 
చేసీనప్పుడు, తేక నవారిమాట అెక్కయేమి ? ఏగత్రీ రచియించీనెన సమ కాలము 
వారలు మెచ్చరేకదో - అన్నభీయం (పతి కవికీ సవాజవేగ దా, కాఒట్టి సహజ 
కవులు లోకం మెప్పుకోసం కొన్ని రచనలు చేస్తూ అది తమమతం కాదని రుజువు 
చేయడానికి సహజ రచనలుకాణా చేస్తారు. క్రావలిన్నే త్యాగయ్య గారి సంగతి 
చూదాం, 


27 


ఉపచారము చేసేవారున్నారని మరువకురా 

ఊరకే కల్గంనా రామునిభ క్రి 

. ఎవరీకై యవతార మె త్తిలవో 

ఎంతని చే వర్గింతును శబరి భాగ్యము 

ఎంతరానీ = తనశకెంశపోనీ నీ చెంతేవిడువ (శ్రీరామౌ 


+ 


gp అం rc, ని టో 


కొలువై యున్నా డే _ కోదండవాణి 
అని యీల్గాంటి మధురమైన వా క్యాలు రచించిన త్యాగయ్య గారే 


1. తరుణారుణనిభచరణా _ సురమదహర ణా 
(శితజనకరు ణాద్భుత సుగుణ - అనిన్నీ 


2, భవసారన భవమానస - భవ నామొరవినురా 
శ శోభిత శర భాపతిమిరభాస్క_ర సుగుణా _ అనిన్నీ 


శ్రీ, లాలిలాలీయనీ యూ చేరా, వన 
మాలిమాలీయని యూ చేరా 
రామరామాయని పా జేర _ రిపు 
ఫీమఫీమాయని ఫాడెరా 
'జీవదేవాయని పిలచేరా, భూ 
"బేవజేవాయని తేల చేరా 


అనిన్నీ వెప్పినరచనలలో ఏమెరసప్రుప్టి కలదు! ఇవి సమశాలికుల మొగము తుడుచు 
టకు మాత్రమే కాక మశేమి! 


(ప్రథమ చతుర్ధభాగములలో సారంగపాణిభాష 


సారంగ పొాణిగారు తమ పదరచనలలో వాడుక వేసిన ఛాష ఆంధ్రభా పా చరిత్రలో 
చాలా (ప్రధానమెన విషయమే. అందులో సంగతులు చాలావరకు అందరికీ తెలినీ 
నవే అయినా, సందర్భం కలుపుకోవడానికి తిరిగీ వెప్పవలసీవచ్చినట్లు తోచినండున 
చెప్పుతూఊన్నాను. నూతనత్వెము లేక పోయినందుకు క్షమించండి, 


మ. రా. రా, గిడుగు రామమూర్తి పంతులుగారు భౌషకు [కొతగా శాసనముగాని, 
అనుశాసనము గాని వేసినవారు కారు. సనాతవమైన సత్సం(ప్రదాయము కృష్రిమపండి 


వీరి 


తుల హస్తాలలో పడి మాటుపడి పోయి ంశే, కృ త్రికుపండితులను దూరము గా 
తరిమివేనీ, మాటుపడిపోయిన ఆ సనాతన సంప్రదాయాన్ని తిరిగీ జెలుగులోనికి 
తీసుకొనివచ్చినారు,. గీతామతమును కృష్ణుడు (క్రొత్తగా సృష్టిచేసి అర్జునుడికి చెప్ప 
లేదు. సనాతనమైన ఒక సత్సంపదాయమునే, ధర్మ సమ్మాఢ చేతస్కు_ డైన అద్దనుడికి 
ఉప చేళంచేన్సీ, ఆకనిని కార్యశూరుణ్ణిగా చేసినాడు, ఆవిధముగాే రామమూ రి, 
పంతులుగారున్తూ, సనాతనమైన ఒక సత్సం(పదాయమును ధర సమ్మాఢ చేసు 
లైన (గ ౦ధక ర్తలకు ఉపచేశముచేని వారిని కార్యళూరులను గా చె చేసీ నారు. కాబట్టి 
సీతావిషయము మున శీకృష్ణునికి ఈయవలసీన స్థానము భాహెవిషయమున శ్రీరామమూ ర 
పంతులుగారికి ఈయవలనిఊన్న ది. కృ(తిమాం(ధ్రపండితులక్షు ఆచార్య లైెనవారు చిన్న 
యా చార్యులుగారు, ఈచిన్నయ్య వారు చిన్న వారికి (వాసీన వ్యాకరణము బాలదని 
గుర్తించే, బహుజనామోదము సంపాొదించవలనీన యొక "పెద్దయ్య వారు పెష్పవ్యాక 
రణము (వాసీనారు, ఈచిన్న య్యవారున్ను , పెద్దయ్య వారున్నూ కూ డా అయ్యి వానే 
కావడంచేత, వారి ఉపడేశాలే పాఠశాలలలో సీరపడి, పాకశాలలవరకూ పోయి 
చివరకు పొనశాలలలోకికూ డా (పాకీ, ఆెని, పాత శాలలో ఉన్న వారికి కూడా 
మతే సంస్కా_రము కలిగించినవి. పాఠశాలలలో (ప్రవేశించి, ఈచిన్న య్య వారి మతము 
ఎంతే (ప్రమాదము కలిగించినా, ఈనూకన మతన్నీ కారము చేయకుండా ఊండినవారు 

కశాలలో (పవేశించకుండా సొతళశాలలో చే ఉండిపోయిన వారు కొందరు 
చిన్నయ్య వారి సమ క్రాలికులే ఉన్నారు, 


వారిలో మొదటివారు (బొనుపండితులు, జూలూరి, రావిపాటి, చేవరొజా [పముఖు 
లగు పండితుల సవోయమువల్ల (టౌనుపండితుడు సనాతన సం్య్రపదాయమును నిల 
బెట్టి నాడు, కాని ఆతేడు శ్వేశా చార్యుడు కావడం చేత స్వ నమ్మ తండా కాలేక 

పోయినాడు, త్యాగయ్యవారు చిన్నయ్య వారిని లమ్యము చేయలేదు గాని, అయన 
కేమి చార్యుడు కావడం చేతినున్ను అయన పడాలు పాొనశాలలోకి (సాక్షినా సాం 

శాలలలోకి |పొకవలసిన ఆగత త్యం లేక పోవడము చేత నున్న, అవి యొవరిక్రీనజరు క లీ 
గించడంలేదుం సారంగ పౌణిగారు కూడా చిన్న యశారితో సమ కాలికులేగాని, వారి 
పదాలు చేవాలయములలోను , ఆఅవృయ పొ త్రలలోను, ముస సలమ్మల నోళ్ళలోను, ఉండ్‌ 
పోవడం చేత అవికూడా పాఠశాలలలో (ప వేశింద లేదు, కాబట్టి చిన్న యవారి "పెద్దయ్య 
వారి మతాలే నిలిచిపోయి, ఇతరమతాలన్ని టినీ అణిదివేసీనవి, ఆయితే, అణచివేత 
'లెప్పుడూ శాళ(తే౦ కావు, తిరుగు చొటు ఎప్పటి కైనా తప్పుదు. ఆ తిరుగుబాటు 
కొకొ_ం౦డవారిలో మొలకెత్తి, వీళేళలింగంగారిలోే కొంకతలయెతి, ఆ జేంకట 


29 


శాయశా, స్త్రీ గారిలో అటూ ఇటూ ఊగులాడిి ఆప్పాశావ్ర గారిలో వేళ్ళుదన్ని, 
రామమూ రి పంతులుగారిలో పల్లవించి, పుష్పించి, ఫలించినది, కొక-_౦డ వారిలో 
దాగరంతమేర ఏదో కనబడ్డ మబ్బు, (శీరాకుమూ ర్లిపంతులుగారి రూపాన కాల 
మేఘ-మె మహోవర్ష ము కురిసి, మురికి కాలువ లన్ని టినీ శుభపరచినది. (శీరామమూ ర్తి 
పంతులుగారు ఫునరుదరించిన ఈసనాతన సత్సం(పదాయమునకు, ఆచార్యుల లో 
సారంగ పాణి గారొక ద. (బౌనుపండితుల పద్దతి శ్వేతమునులలో మా(క్రమే నిలిచి 
పోయినది, తాగయ్యవారి పద్దతి గాయకులలో నే నిలిచిపోయినది. ఆందులోనూ, 
అరవవారి నోళ్ళలోపడి, మరీపాడయిపోయినది. సారంగపాణి గారి పద్ధతిమా(శ్రం 
చేవాలయములు, బిచ్చగాం|డ్రు, ము సలమ్మలలో కికూ డా (పొకి సర్వజనామోదమును 
పొందినది. ఇక వారిపద్ధతి విచారిద్దాము, 


మూడవఖాగ౦ల్రాశి వారనుసరించిన మార్గము ఇదివరశ్తే కొంత తెలటుసుకొన్నా ౦0. 
దానికి తా త్కా_లి కామోదమున్నా సార్వ కాలిక సార్వబేశి కామోదము లేద నికూడా 
'తెలుసుకొ న్నాం. అయన మొదటి మూడవ భాగాలలో అనుసరించిన పద్దతి వేరుగా 
ఉన్నది. 

(శ్రీనాధునియం౦దు బీజవళ్తు గావున్న ఆకర (శ్రీకృష్ణ దేవరాయల యందు వ్యక్‌ ౦న 
రఘునాధ రాయలలో విజృఖించినది, ఈపద్రతినే సారంగ పాణీగారు అమసరించినారు. 


దీనిని విపులీకరించి చెప్తాను. శాఖాచం(క్రమణము గాని, చర్విత చరణము గాని, పాఠ 
కులు ఉన్న ప్పటికీ కమించవలసీనదని (పౌర్ధన. 


ఆంధ్ర సా్యమాజ్యము మగధసామాజ్యాన్ని ఆక్రమించిన (ప్రధమ క ళాబ్దానిశే (ప్య 
మాం్రవ్యాకరణం పుట్టి ౦ డాలి, 


దరశార్ణపిప్పలిద ₹ "ంక్రళపన్న గ సన్ని భా కమాల్‌ పరుషాః అనిన్నీ పంచవర్గాద యో 
వర్గాః శంఖళార్లాది సన్నిఖాః అనిన్నీ వర్గతే త్రషములోనూ, 


వాత,, అద్యః క్రియాసు భూ తార్థద్యోతినమాద్యగ ౦ నినాసర్వః 
సర్వ(తాజ్వత్కా_ర్యం జ్ఞేయం యస్య దుక పకృ తికేభ్యః) 


అని ఇతర(తాను, చెప్పిన స్తూతాలు అతి పాచీనములు కాకకేప్పదు. నన్నయభట్టు 
గారు తన కాలానికి ఉండిన కొద్దినూతౌలకు కాలోచికంగా మరికొన్ని నూ(_తాలు 
కలిపి చిన్న వ్యాకరణం చేశారు. అధర్వ ణా చార్యులుగారహాడా అలాగే చేశారు, 


(ల్స్‌ 


30 


బాలసరస్వతి గారికి నన్నయభట్టు గారి పాతతాటావ లేవో దొరికితే, దాని కొకకథ 
కల్పించి (పాచీనత్వముతో పాటు పవి త్రత్యముకూడా కలిగించి, తనవికూ డా 
కొన్నినూతాలు తగిలించి అక్కడక్కడ ఆధర్వ ణా చార్యులు గారిని నూ ఒక 
వ్యాఖ్యానరూపమైన వ్యాకరణం నిర్మించి నారు, నీకన్న నేనేమి తకక్కు_వవాడనా 
అని అహోబల పతిగారు చాలసరస్యతీగారి నూ్రాలశే తిరిగీ వ్యాఖ్యానము(వాసీ, 
ఆఅధర్యణుని ఎక్కువగా స్మరించడ మే గాకుం డా నన్న య్య గారి నూ(త్రములలో కలప 
డానికి వీలులేక పోవడం చేత కొన్ని కొత్త కారికలుకల్పించి అధర్వణుడికి అంటగట్టి 
నారు, వీరిద్దరినీమించిన వారు నుధ్యనుండిన కాకుమారి వారు. వీరు బాలసరస్వతి గారు 
ఉప పాద్దించినత్రీర్మా నాన్ని (సతిపొదించి తమ ద్రజ్ఞనంతా ఛందో భాగ ౦లో చూాపీ 
నారు. ఇక్కడికి లక్ష ణా లుస్టీరపడ్డవి, ఇదంతా కావ్యభౌసౌనుళాసనమే అనగా 
పద్య కావ్యాలకే అన్నమాట. ఈలశ ణాలు ఈలాగుఉంటూ ఉండగా, ఈలత్షీ ణాలు 
చాల వనిపిన్తూ నన్నయభట్టు గారు భారతం అరంభించినడి మొదలుకొని, పోగా 
పోగా లత్ష్యుస్వరూపమైన కావ్యభాష స్ట్‌ పడ్డది, కాని ఈ కావ్యభా షకుక లిగిన 
సోమ (పవాహనిత్యత్వమువంటిదే ఐనది. wry ధీంగ౦ కలిగించడానికి 


సావానీంచినవాడు శ్రీనాధుడు, తరువాత పెద్ద చేయి శ్రీకృష్ణ దేవ రాయలు, కాని 
దీనిలో బిరుదు వేసుకొన్న వాడు చేమకూరవాడు. ఇక్కడికి అప్పకవిగారి అహోబల 
పత్రిగారి కాలం వచ్చింది. అనగా అప్పకవి అహోబల పత్రి గార్లు తాళ్ళు వేసి జారిపో 
కుండా లక్షణాలను బిగించిన కాలంలో నే ఆలక్ష ణాలు ఒదులు చేసిన వాళ్ళుకూ డా పుట్టి 
నారన్న మాట. ఈలక్న్ష ణాలగొనవంతా కావ్యాల శే, కా వ్యేతర స య 
అనగా కథలు, వ్యాఖ్యా నాలు, శాస్త్రములు, చర్మిత్రములు ఈ మొద లెనపన్నీ 
స్వచ్భమైన వ్యవహార భాషలో నే పుట్టుకూఉం డేవి, పండితులుకూ డా అవి ఆలాగే 
(వాసుకొని చదువుతూ ఉండేవారు, ఇంకా శెండుర కాలు మిగిలిపోయినవి. అవి 
కావ్యాలూ క్రావ్ర కా వ్యేత రాలూ కొవ్రు. అవి శతే కాలు, పాటలు, ళత కాలు, పొటలు 
కావ్యాలలో చేరలేదు. కాని కా న్యేత రాలు కూడా కావు, 


ఇప్పటి ఖండ కా వ్యాలకూ వీటికీ మేన త్త మేనమామపిల్లలరూ పేణ సంబంధం ఉన్నట్టు 
కనిపిస్తుంది, కాబట్టి కొన్ని పోలికలుకూడా ఊన్నని. ఇవి మధ్యర క్రానిని కాబట్టీ, 
వీటిలో కావ్యఫాషంత బిగిగా ఉండనటువంటిన్నీ, కా వ్యేతరభాష౦త వదులుగా 
ఉండనటువంటిన్నీ , ఒకనడిమిరకంభొష ఉంటుంది. అందులో. ఛతీ కాలు కావ్యాల 
కం వదులుగాడాండి, ఎక్కు. సవాడుక మాటలు కలిగిక౦టాయి, పొటలు వచనాల 
కంయే బిగువ్రగాఉండి, ఎక్కువ (పాచీనారధ [గంధములలోని మాటలు కలిగి 


31 


ఉంటాయి. అనగా, నా ఊద్దేశం, శత కాలలో వాడుక మాటలు నూటికి 
60 వంతుననున్నూ, పాటలలో వాడుక మాటలు నూటికి 75 వంతుననున్నూ 
ఉంటవి. ఇప్పటికి తేలిన విషయ మేమంళే, అప్పకవి, అహో బల పతి గార్డు 
లక్షణాలను ఒక పక్క. స్థిరపర చడానికి (పయత్నిన్తూఉన్న రోజులలోనే, కావ్య 
భౌపలో నూటికి 2గ్ర్‌ రు వాడుకమాటలున్ను, శత కాలలో నూటికి 50 వంతు 
వాడుక మాటలున్ను , పొటలలో నూటికి 75 వంతు వాడుక మాటలున్నూ, వచన 
రచనలలో నూటికి నూరు వాడుకమాటలున్నూ, అట ఉంజేవన్నమాట. ఇక, 
అప్పకవి, అహోబల పత్రిగార్గ అనుశాసనం ఎవరికోసమో బోధపడలేదు. 


ఈసంపదాయాన్ని అనుసరించే త్యాగయ్య గారును, సారంగపాణి గారును తమ 
(పథమ చతుర్ధ థా శాలలోను, గేయరచన చేసీ నారు. ఈ సం్యపదాయాన్ని అనుసరించే 
(బౌనుపండితులు వచనరచనకు మార్గంచూపించినారు. త్యాగయ్య, (బ్రౌను, సారంగ 
పాణి గార్ల కాలంలోనే ఇంగ్లీషు పాఠశాలలు వచ్చినవి. వాటిలో చెప్పడానికి వచన 
(గంధాలు కావలనీవచ్చింది. వాటిని నిర్ణయిం చే ఆధి కారం చిన్నయనూవి గారి చేతిలో 
పడ్డది, ఆయన అరవదేళపు తెనుగుపండితుడు కావడంచేత, తెలుగుదేళంలోఉున్న 
తెలుగు మాట్లాడఎరిగిన వాడు కాడుగనుక (ప్రబంధాలలో ఉన్నవచనాలే వచనరచన 
అనుకొని, వచనరచనా సంపదాయం తెలుసుకో లేక, కావ్య భాషకు వ 
అహోబల పతులు నిర్ణయించినపద్ద తే వచనరచనకు కూడా నిర్ణయించి, నీతిచ౦,దై 

లకు పొయంగా(వానీ, ఆచార్యక్వము సార్ధకం చేసుకొన్నాడు, దీనినే వ 
రామాచార్యులు గారు మరికొంత  విపులముచేని, తమపొఢత్వమును స్‌ లర చు 
కొన్నారు, పూర్వపు నన్నయ అధర్వణులవ లె, మధ్య కాల పు అప్పుక వి, అవస 
పతులవలె, ఇప్పటిచిన్న య్య, సీతారామాచార్యులు వ్యాక రణాచార్యు లై నారు, 
(వౌనుదొరగారి వద మూల బడ్డది, త్యాగయ్య సారంగ వాత్రులట లి అడుగంటింది. 
కావ్యాలు, శత కాలు పాటలు, కథలు, వంటసాటలు, కల్లు పాటలు, కామమ్మ 
కదలు - అన్నీ చిన్నయ్యవారిపొ(త్రలో పోనీ, శుద్ది చేని, పవిిత్రములుగా చేసీన వే, 
వెనక, కవులకు న్వేచ్చడఉం డేది. సభలలో ఎవరో ఏదోఅశ్నేపణచేస్తే ఎవడో 
శెలమాసీన పూర్వకవిపయోగం చూపించి నోరమూయిం చేవారు. కాని చిన్నయ్య 
గారి అనుశాసన౦ చాలాగొప్పడిి అది తాతాభార్యుల గారి ముద. యూనివర్సిటీ 
వారిచేశికి వచ్చింది. తప్పువ్రాన్తే అడిగేవాడు, సమాధానం చెప్పేవాడులేడు, 
పరీక్షలో ఫెలు కావడమే. అందుచేత మ్యుద్రదిట్టంగా పడవలసినదే, కాబట్టి ఇంగ్లీషు 
చదువుకొన్న వారు ఎక్కువ అయినకొద్ది చిన్నయ గారబలము. ఎక్కువ అయినది, 


sy; 


ఇంగ్లీషు చదుశ్రకొన్న వానే మార్గద కలు అయి నారు కాబట్టి, ఇంగ్లీషురాని బోడీ 
బాపనపండితులు కూడా ఇంగ్లీసురాకపోవడం౦ం తమకొక లోపమన్న (ఖాంతిచె 
ఏ విధముగా తేలికీ తెలియని ఇంగ్సీషుప డాలు (పయోగిస్తూ పవిిత్రమైనామని అను 
కొంటూ ఉండేవారో, ఆ విధముగానే చిన్నయ్య గారి వ్యాకరణమే ఉత్తరాల 
భోకీ సభలలాోకి కూడా దింపి పవి(త్రు లై నామనుకొ న్నారు, క్రాని ఇదివరకే చెప్పి 

ప క్రొక్రొ వేదము |పముఖ మనుకొనుచుండిన 
నట్టుగా ఒకపక్క_బిగించికొ న్నా మని గ్రాండ (ప్రముఖ | 
కచ్చ మరొక్యపక్క_నుండి విడిపో నారంభించినది. చివరకు శీరామమూ రి పంతులు 
గారు ఈ బండారమంతౌ బయలుచేసి ఇక్క_డికిడి చాలును తిరిగీ జెనకకు పదండని 
క్షర్రవాళ్ళను వెనకకు (త్రిప్పి, మల్లీ సరియైన (తోవలో “పెట్టినారు, కాబట్టి, నేటి 
వ్యవహార రచనలన్నీ _సనాతనసం(ప్రదాయానికి ఎంతమాత్రము వీఠుద్ద ముల్లు కావు, 
నడుమవచ్చిన చిన్నయ్య గారి మత మే సంప భాలువికుద్ద మైనది. 


ఈ సంగతి యూానివర్సీ టీ వారు ఇ౦ కా తెలుసుకోలేక పోవడానికి కారణమేమో, 


చిన్నయ్యసూరి గారికి సమ కాలిక్ళలె చిన్న య్యసూరి గారిని లక్ష్యము చేయనివారిలో 
సారంగ పాణిగారొకరని చెప్పినాము, వీరు మల. భాగములలో, త్యాగయ్య 
వరకా వచ్చిన గేయకవిత్వ సంప్రదాయము ననుసరించి, నూటికి 75 పొళ్ళు వాడుక 
మౌటలు వేసి పాటలన్నీ రచించినారని చెప్పినాము. 


షరా జాత్రీయరచనలలో వారి కాలమునాటి నీచపా[తలఖాషలో రచించి 
నారని చెప్పినాము, ద్వితీయఫాగ ఫు చేశీయరచనలలో శిష్టజనవ్యవహార సీద్ద మైన 
భాష ఉపయోగించినారని (వానీ నాము. ఈభాగమంతా మధుర మె, రసవంతే మై, 
ఫాత్రోచికమై, సర్వవిధముల శ్లాఘాపా్య(తమై యున్నది, సారంగపాణి గా 
ద్వితియభాగంలో అనుసరించినభాష నేటి రచనలకు అత్ష్యపాయమై యున్నది. 
కాబటి మరి రెండు మా[తమే మళ్ళీ మచ్చు చూదామ, 
రాగము _ అపరూపము - వాపుతాళము 
పల్లవి _ అట్లాగే క-వలె డానికి - హౌశ్ళావాసు _ నాడు 


అను.. .కొట్లాడి౦ ఊరుగవ శే - వేణు - గోపాలుని పీలువవద ౦కే 
(a) 


35 


చర,.,1, వడ్డికి వేయమని రూకలు - గుడ్డతో గట్టియ్య గానే 
సొడ్డు నెత్తిన వేసీ యురికె - జిడ్డు మొన్నటితోనే విడిచి _ అ, 


౨. కలభూషణములన్నీ ముడిచి - తలమాడున వుంచుకొంళే 
మెలకవగా అంటుకొనీ - జరిగె చిలుము నిన్నటితోనే విడచె 


8, పండుకిొనేన్రండి - (పక్క_లో పయిపనులన్నీ చక్క- బెట్టి 
కుండలు చట్లన్ని జఅగడిగి _ ఉండింది పండింది ఊడ్బుకొపోయె._అ, 
రాగము - కన్నడ - అదితాళము 
పల్లవి _ ఒకధూపములేదే _ నీసాక్నీగ - ఒట్టి వెబూటక మేనే యేమో 
అను. . .ఇక ముందర ముత్యాలకుళ్ళాయి యొన్నడో సెస్టేట = ఇప్పుడు - 
చర...1. కాననినాసవతులు ఊళ్ళో - కల్పించేందుకు దొ శ్రాశ్చర్యమ 
(జె 
శా నావ్రన్న ది రామాయణమిది_ లో నిగుట్టు పెరుమాళ్ళకు శెలివిడి 
ల, గుడుగుడుఅలోచన లే కాని - కోమలి నే నొక పోణిమి యెరుంగను; 
అడిగి తెలుసుకొని పిమ్మట కాదను - కడకుదా సరి ప్రతిష్థవం టిడి 


8, ఏణాతీరో = యీ సాం బౌజ్యానికి - యేమిటికే గాంథారిక నాలు; 
వేణుగో పాలుడు ననుగూాడి - వేళ్ళవ్రంగ రాలిచ్చేన నేడు = ఒకధూ 


రాగము  కేదారగెళ - ఆదితాళము 
పల్లవి - మువీలిబడుగుమిద యెంతమోాహమే . ముదితరో నీకు - మదిలో 
ఆను...అసమళరుడనుచు వుప్పాంగతివో - అన్నిటికీ శాసుగదా దొడ్డది 


చర,..1. తల మొల కడవెళ్ళ నెరిసిపోయె - దగ్గిదగ్గి పీనస్వరమాయె 


పీలిచినాను వెవివినరాదాయె _ బలము ఉడిగి తప్పటడులాయె 


ల రాతిశై తే - శేవీకటి కదలను - రమణీ నీవిగికౌ గిలి వదలడు; 
మూత్రిమాద బట్ట యేుమారడు - ముష్హివకరికై నా వేయనీయడు ముసీలి 
బడుగు... 


34 


ఈలాంటి రచనలలో భావాలు ఎంత స్వభావనీద్ధం గా ఉన్నవో భాష ఆంతే సహ 
జంగా ఉన్నది, ఈభావాలు మనుష్యతత్వంలో మారకుండా వాలా శాలం ఉండ 

వలనీన వే, ఈభాషకూడా వాలా కాలం మారకుండా మనో వారంగా ఉంటుంది. 
(శీరామమూ ర్లి పంతులుగారు తమ వాదమును ఆరంభించినప్పుడు వారి భావవీధిలో 
ఉన్నది ఈలాటి భాషయే, శ్రీరామమూర్తి గారు సారంగపాణి పదాలు ఎరుగుదురో 
ఎరగరో "నేనుచెప్పలేను, కాని సొరంగ పొణిగారు ద్విత్రీయభాగ రచనలో అత్యు 
రూపంగా చూపిన భాషయున్ను రామమూర్తి గారు వాదనలలో నీర పరిచిన భాష 
యున్ను ఒక్క_టే. కాబట్టి. సారంగపాణి గారిలో ఉన్న నూతనత్వానికిన్నీ , రామ 
మూర్తి గారిలో ఊన్న పా చీనత్వానికిన్నీ మనము అనందించవ లెను, 


సారంగ పొణిగారి పదములను. విప్రుల మైన పీశ్రికతో తిరిగీ అచ్చువేయవళనీ ఉన్నది. 
ఈమనోహర రచన లోకంలో శాశ్వతంగా ఉండవలసీ ఉన్నది. అలాగే శ్నేత్రయ్య 
పదాలన్నీ అచ్చు వేయవలనీ ఉన్నది, క్నేత్రయ్యగారు రచించిన పదముల సంఖ్యను 
గూర్చీ వాలే యీ,క్రిందివిధము గా చెప్పుకొన్నారు, 


మేరువుపదము 


యదుకుల కాంభోజి - అఆదితాళ 6 


పల్లవి - వేడుకతో నడుకొన్న విటరాయు 
డేడుమూడుశరములనుండి - యందున్న 5*ోచటా 


అను...కూడుకిెని _ మువ్వగో ప్రాలుడు - క పగల్ల నావిభుడం 


చరం. 


మధుర త్రిరుమలేం్యదుడు మంచిబహుమాన మొసగి 





యెదుటకూర్చు౦డుమని లా యెన్ని కలిమ నగ "నె 
యిదుగో శిండు వేలపదము లెంచుకొమ్మనగ 





చదురు మొదనున్న సామికి సంతోషమింతంత గాచి 


2, వోళిమోర = తంజావూరియచ్యు తే విజయ రాశువేం(దునీ 





సాలుమనుష్యుల వెంబడి సరస పొడగోంచి - చలువచప్పరములో 
చక్కగా ఇయిపదములు పలుకరించ గా నె-బహుమానమిప్పిం చె గ వేళ 


తత్‌ 


రీ. సోలకొండ పహదుపాకొక వేయి విలిచి - తొళసిమార్తివారు 
పిలిచినవేళ _ ఇలయ మువ్వగో పొలుడు ఇెయ్యి న్నే నూరుపద ములు 
నలువదిదినములలో-గా ననుగలినీ వినిపిం చెనే _ వెడుక 


క్షేత్రయ్య గారు రచించినవి వేలకొద్దీ పదములు కలవని వారిమాటలవల్ల నే తేలుతూ 
ఉన్నది. ఇవేవీ ఎక్క డాకనబడవు. నావద్ద - నూరు నూటయేబది మాత్ర మేకలను, 
ఇవి ఆంధ సారస్వ తానికి నిజమైన ఆభరణాలు, ఈలాగే ఇతర గేయ క్రారకు-లెన ఘట్టి 
పల్లి వారు బెల్ల వర పువారు శోభన గరి వారు వీరభ్యదయ్య గారు తాళ్ళ పాఠకవారు మాప్ళ 
భూ తేళ్ళరులవారు జటపల్లివారు ఇనుకొండవారు శివరామప్రరమువారు మెరటూరి 
వారు కేసలప్రరివారు దీక్షితులవారు శ్యామ శాస్తు)లవాత సుబ్బ రాయశాస్తు)ల 
వారు వీణకుప్పయ్య గారు ఈ మొదలగు గేయ కావ్యక ర్హల (గ్రంథాలన్నీ అచ్చు వేని 
_పాచీనాం(ధ్ర సారస్వతముళో ఊన్న నూతనత్వము చూపించి (పబంధవాబ్మయమువల్ల 
కలిగిన మార్చున్ను చిన్నయసూరి గారివల్ల కలిగిన వోనిన్నీ లోకమునకు తెలియచూవి 
నిజమైన ఆంధ్ర సం్యపదాయాన్ని లోకంలో నిరం చేయవలసీనదనిన్నీ అనుసరించ 
వలసీనద నిన్నీ _పార్షిస్తూఉా న్నాను. సారంగ పాణిగారి కీర్తి లోకంలో (పకాళించే 
టట్టు చేయవలసీన నని ఆం ధులందరినీ En ఉన్నారు, సత్యము జయించునని 
విశ్వసిస్తూ ఉన్నాను, 


సారంగపాణీ పదములు 





(పథము భాౌగవనుం = శృంగారము 


Ls కళ్యాణీ . అది 


రాగముల శెప్టగల పదము 


పలవి_ ఈ సీమల హారిణాశులవతె గా - దీ మోహానాంగి 


3 
౧౧ 


అను, , . కాశీస్టరినుండి వచ్చిన పీ కల్యాణి వేణుకోపాల॥ (ఈ 


కన్నడ సేయక నీ దరణాకు గాచి చియున్నది నాటనుండి 
అన్న మెమగన ఫస శు వాహనము లాప్‌ శె మరా 
వన్నెలాడి బహుశా నాతో దన - వద్ది ne తోడి తెమ్ము నె 


నెన్న నొకరితరముగాదు సామజ - యానవీవి గుజ్జరిపడుచనందగు! !-ఈ॥ 


పంచమ శుళని తంబుర మోటి _ నంచుగాపాడి సారంగ 

పంచి పెట్టినటుల ఏిసికి చేసే (వెఢనాయకి గా 

వంచన యింత లేకను బలుమారు - వనిత గౌరీపూజ సేయుచున్నది 
పంచసాయకుని సేనల రాకకు - భయము చెంద నదె నచ్చెవరాళి! 1ఈ॥ 


(శీమిగాట చెలుదొందు చున న్నది - రానూనుణి రంగు మోజు 

కామించి వచ్చెననుచు సీ విం - కా బినుదు లీఠా 

ఆ మానిని కెంతో నీపై అసా చేశే పని తోచదు 

నామాట విని యెలుకో౮ అభినయము నాట మివ నేత లలితము! 1ఈ॥ 


బి సారంగపాణి పదములు 


న కళ్యాణీ _ ఆది 


స్వర స్థానములుగల పదము 


పల్లవి _ దాని (ప్రాయము పదాశేండ్లు నీ - దాని నేలుకోరా 
గా అను, , ,సానిధా పనికీ హంత కారి-సామి వేణుగోపాల రాయ ॥ దాని! 


సొరిరాగా మాపటి వేళ _ దారిని గాంచి 

సీరూప మనిశము మది దలచుచు - నిదుర గానదురా 

సరాశే కోరి నన్నిథ్‌ - పీరీతిగాను గాథచినది రా 

దారిగా నూటాడవు నీవయ - దాని యేచుట నీతిగాదు అల! ॥డాని॥ 


మగధ పాంచాల చేశముల గల _ మగువలై న మాగరి తెహ నరిగారు 
మగని జేరడుగ మాథఛన్రండను _ మది రాష్ట్రలతోను | 
మగ కాల పతకము పదివేలది _ వుచ్చకంటి గు రుతి చ్చెనుకో గా (1 


సగము శేయిదా కా పదము 'బాడి-నాలెమెన్సి ఏంచు నిలువరమ్మగ | దాని! 
మాటిమాటికి iss కారుడు - పు లగాంచి త అక 
సూటివప్పక నిర్ణయమతిని _ se చుగాను 

వాటలాధరి స్ట మాయగద 2 పాదములకు దండము బెక్టైగా 
సాటిలేని నమరతుల గూడరా - సామి వేబుగోపాలరాయి! 1చాని॥ 


Bi en dra 


కొమ్మల “పేసుగల సు 

తనణి శేమని దారబోసి ీనచ్చెనె మవ _ ఇంప్‌ఫొనూ నూ ఎంతొ 
మురిపెము లేకనే యిచ్శున మకువంపు - మొలక కొమ్మ 

య్‌ + (6 
భామ —— ns పూల = బంతికొమ్మా అల 

C౧ 

సాముడ మాసనకు న లేవన్నది వం ర కొమ్మా i 
కోమలాంగనికి చూడ విడి చె ప్యెక్టులు సుగల = గొట్టి కోనా నేనా 


"ఇ 


వామాత్మువలి. సరెన విభుని లు _ వంగ కొమ్నూూ॥ 
0 


(పథము భాగము _ శృంగారము లీ 


కనులజూవేనంకు దాటి రాజె దాని _ కడప కొమాా ఆ 
కనకాంగి జూచి నేస్సకొన్నా డింత _ కలిపి కొమ్మా! 
నూతనముగ వచ్చిన యింతివల కా _ నుగ కొమ్మా పరమ 
ఘాతకులై తె వలాగున చి త్రము  గరుగు కొమ్మా! 
రమణియుండెడి యూరు దూరములే నుగశాల కొమ్మా - నాపై 
మమత మరచి యంచే స. సీ. మంగ ॥$ కొమ్మా! 
ఎనసి వేణుసోపాలుని కిది మరి _ యాద కొమ్మా సుంత 
కసికరనుని లేదె ఇడనణ మను ఆ కరిది కొమ్మా! 


4. సావేరి - (త్రిపుట 
మందల పేళ్గుగల పదము 
పల్లవి - ఆ వాలుగంటి మాట లతని కతినుధురమాయె 
నగల మ న గ ల 
అను. ..రావే యూరక పాద _ రనమువలె తిరిగేవు 
భావము జెలిసి యి - ప్పటికోర్చు కే బాగ! 1 అవాలు॥! 


చాలరో పతిమనసు - పాపాణమని చెలిసి 

ఏల కులుకులాడిని _ ఎంత ేదంటివి 

వాలునే శుద్దమకి జ సాంబాణివే స్‌వ్రు 

ఆ లోలాక్షీ ” నెదరించి - అతివా సాధింయవా॥ | ఆవాలు! 


అక్క_ర కా రమామణిని _ అనుసరించి తే బిరుదు 

తక్కువా యూర కే చ వక్క టభినయించేవు 

క్‌ు సమె నే తామర్మ్హరి క = క్క_రకంటు గారాచే 

అక్కు “వరుగుంకే నగా పర నునా నోములు! ఆవాలు! 


ఎల నాగ శకేసరా - లిచి తే సిేమి 
కశ! “పన శ శూ య కా భీ | 
చలసట్ట స ర ల కా కాచుకున్నాను 
పలుమాప పెణునో _ వాలా నేసే మక 
కలసి యుందామునుచు _ బిలువవే రుజువుగా! [ఆవాలు॥ 


లే సారంగపాణి పదములు 


5. పంతువరాళి _ రుంపె 
మానుల చేళ్ళుగల పదము 
పల్లవి = పడతి జే సము వేణుగో _ పాల మాను 
అను, ,.తడబడక నీవికను _ డాని చింత మాను॥ 
పంతమున అటుడిక్కు_ పదినాళ్ళు లోక మాను 
యింటికి వచ్చేను సుమో ఈతమాను 
సుంతమనసు ఘట్టిచేసి - సుదతి శమ్మూసిమాను 
చెంతదీయ కది మహా _ జగడగొండి మానును। 
నతతము దీనితో నీకు _ బైలాయ వేగిమాను 
మతి యింత లేదు ముద్ద మ్లిమాను 
హితవుగా నావద్ది కీసుద్ది 'తేకుమాను 
తతిగా దివుడు సీవా _ సతిని బిల్యమాను॥। 
చెలిని గూడినది మొదలు _ చేతికాసు వొడిశమూను 
అలి వేణి నిన్ను నేను - లకుగు మాను 
నలితొండి 'బెడితివా _ నాకు పింగిశేశమాను 
పొలతి కొసగకు చేతి _ పూలగు ల్లి మాను॥ 


6. సంచువరాళి - ఆది 
ఈక పుస్టి ౫ల పదము 

పల్లవి - కడపదాటి రాసీయే 

అలవాని మాయగంటి చాకలి వీయశే 
అను, , .పడతిరొ ఇక్కేరి _ పదుచూల శేరి నన్ను 

విడనాడి పొమనిన _ వేణుగోపాలుని!!! 
మగువరో పుణ్యానికే _ మనుచు దంశించెనే 
ముగ రాల కమ్సులా - మదిరాశీ. కి 
వగ కాని కెట్లామథుం - వాణి సెఫి వాయ మునుశె 
అగ డై తిరువీధిలో అతిని పేరూ రడీ! 


| సడతి!। 


(పథమ భాగము _ శృంగారము 


బ్రంతగ నారుతూరై _ ఏమి యొడిగట్టుకొంటి 
అంతరంగ మిద్దరికి - అయి రాలేబే 

పంతగించి నావై చేని - పళిళొండగ గావించి 
అంతులుజేసి యుసు _ రనిఫించిం చెటుగవేమె! 


కోరియుంటి నే గోల _ తొండగయెుంతొ నమ్మి 
Pes లెబుగ - నినివరకు 
haul నన్ను చిత్ర _ కూటమున కూడి పాడి 
రుజెష్టిన ముందర ఆ - పెనుకొండను భూవీంచను॥। 


7 గొళీవంకు - జంపి 


ఉ"షధముల పేగ్గుగల పదము 
పల్రఏీ  వరకన్నా తిలకమో _ వనితపేకు దీని 


అను, , ,పరికించ వేశునోవాల నాసామి!! 


పొలతి న మాము సరోజ పూర్ణ చంద్రోదయము 
అలకాళిరుచి వీినో _ దాంజనంబు! 

దాని మృదుమధురో క్రి _ [దాశొౌదిరన మెంచ 
మాలవతి చూస్తు మ - 


స లు సమద 

‘a? 

వెలియ దాని గుణంబు - చిం తామణిస్ఫూ రి 
—2 


అలకించు పాట (శుతి - కావంన రసము! 
నర సారిగి పొక్కిలి న _ సంతెకుసుమాకరము 
అరయగా చనులు బి _ లాడి సిరసించు! 
తరుణి నరాంంగసుం _ వరము రజినేలు 


ఏ 
కరుణ రాజమృగాంక - కలముమిక రతిని! 


11 క%ప!। 


కడప! 


|! వరక న్యా! 


[వరక న్యా! 
[వరక న్యా! 
వరక న్యా! 
నరక న్యా! 


1వ రకన్యా! 


6 సారంగపాణి పదములు 


8. గొళిపంతు - ఆది 


ఆభరణముల పేగుగల పదము 


పల వి _ కంకణము గట్టినాడు - గదే నామోదసుంత 
ag) 
అను, , .కింకుకొన, అ "వేగి గోపప వేళ నా నొసఫై | |కంకణము॥ 


కన్నులు దానికి (వాయు | కారణ మేమన్నందుకు 
సమ్మతి గాకుంచు పో చీ _ పొమ్మనె నిరాకరించి! [కంకణము! 
నో ( 
శ బైజా వక్క_సాటికి పచ్చి పసు పాొబోటికంెటి 
సె వెళ్ళిపొమ్మని! (కంకణము! 


SAY, పట్‌ PEE t Fal (లె 
గ మెడబట్‌ వాకిట గంటిల 
ర్జు డు 


జై శ ౨ ధ అవ్‌ గ ns అ 
నుంచునలు నడిచెవాను శరా కూడిదన్నందు కే నాపై 


ఖో టె. "nn wT బ్‌ గ & 
కం నదెన*దిలో సన్ను - కావిది కాదనిపించి॥ కంకణము! 
ముకొ,_ాటం పండెది ఆ = ముడితకు సలనె నవారు 
ఇకా 
wn బా కసది ౩ న. శని! కంకణము 
పక్కా_పడేగు కనదెహను  సలరుపూ లంటినని॥ వ ౦5 ణము] 
Dg 

సూర్య గగ దుల పంచ సురత కేళీ గూడిననుు 

అ లీ య 
wa qe le న జ ॥ 32 జ, { 
కొరికితే యనుచు చాన కటా దండాలు పొం చు॥ కంకణము 

శై ఆలి ౧౧ ర్తి 


ఏ గొరిపంతు = ఆది 


పవి వమిటిశే వీకే _ జేమని యడీగిజివి 


"ల 
అర కళ. శన ఇ సక బ్బ జ్‌ | ష్య 
అను, ,.కోమలి నను వెలు - గోపాలుని చెలిన్ని! 1 ఏమిటి కె॥ 
పరీ సీమోము ము _ గస న్నప్పటినుంచి 
అయి). ముసి నను _ ట౪నముము చే 
య 
నే పుర పీదుక్‌ల్‌ అని బస యలిన బే మునలు 


mn 


షు వ్‌. 
తడవ సెహశీయన. - దనుచు విలుతు చే! ఏమిటి కి॥ 


nO 9) | 
ట్‌ మోవి . మాలిన నెపమున 
త ws i) టల్‌ ల్సి జ్య _ 

Ms ఇ మెయుసరా = ఉమి ఉందు 


(పథమ భాగము - శృంగారము 7 


బలిమి నీ గుబ్బలు బట్టి జూచుట చేసి 

తిలికుబో శ మందర -- ధరుడని తలతుశే॥ 1వమిటి శే! 
మరుశేళి నినుగూడి _ మరిగినచే గురండేసి 

మదన జనకుడని - (సేమను గాలుతుశే 

పరిమళవతి నీమై _ పసుపు దుప్పశునది 


అరసి పీతాంబర _ ధరు డకకొందు చే! [ఏమిటి ౫ 
[0. భైరవి - ఆది 
పల్లవి - కందువ లెంచి. ఈడకురా - కుందు వున్నాడే ఒ 
అను. , .క్కందుకని వగతునాయిక - గందువ్రులేవే! 1కందువ! 
నుందయాన నాసెరంకు _ మందాయెన తవకు నం 
ముంద మేవున్నాడట _ మందర ధరుడు! కందువ! 
ఆనాపి చడబాయనని _ యానశాివ సుడి 
అనతీయవేదా మనతో _ తా మాసన్‌! 1కందున। 
మానినీ వాకు నాసౌ _ మః వియుంటి చేకనికర 
మూనివేడా కనకాంో _ నీ3మవి bide కందువ! 
పాలుమాలిన చేయునో _ వాలుండు ననుగూడిన చేస 
సాలు బెట్టి అదియుమో కో _ వాలుచేవీచె!! కందువ! 
11. ఛెరవి _ ఆది 


7 0 


పలవి _ రారా కోటాడి కెకె రారా కౌ చేశా 
లి ౧౧ 


అను. ..సేరా మొయోషెకిపుకు న _ పేరా మ్యుగో పాల! రారా] 


కదా వట్లాదాయము శ యిక మోములు మూడ 
వద్దా రానా మాయలు న్‌వగ్రా 
దుద్దు జ కమ్మ - "ద ద్దు [వామ నక పంపిననుడి 


ad 


ప్రొద్దున పిస నంలో షమాయేె de ర్‌ (వొద్దుకా వ నెవరై నవిచేరు! రారా ] 


8 సారంగపాణి పదములు 


రాదా దయానాపేచే కా _ రాదా కనళెందుకురా నా 

మొవా యూ సొగ సెవంరి కికమిీూచా 

రాదుగా నెనరు యేమాటనుకో _ రాదు యింత నిరసించుటమంచిది 

కాదు వారు వీఠనుకొన్నదిచట _ గాదు నేడు మంచిది నడుబిరాన | 
రారా} 


ఈజా మనసురాషజె నీకది, = ఈడా పీలువనంపెనదిగో 
జోడా ముంనరగా కమ్మల కోడా 

డ రాదో మిరిద్దరు వెన్నెల _ కూడనిచ్చి యొకరినెకరు మెచ్చు చు 
దోడిపద ము సరచున భాడుచు మూ నాడి నాటివళి న న్నేలుదువిటు॥ 


1) రాఠతా!। 
12. శ్రీ - తిపుట 
పల్లవి - పిలుచుక రానమ్మ - సామి స్స్‌ 
“మి. ( 
ఆను, ,.నెలతొా ఈనంకు చె న్నల ఆఫ నాలనిక।। 1ఫిలుచుకో!! 


మానవకి చెలులగా నీకు న _ మూన మెన్యరు నట్టి యీ అను 
మూాం మెందుకు చిన న్ననాట భ్‌. మూర మిస కే న మదేనె నెంచి!!! 1|విల నుక! 


య. 


పాలువవాలుచ్చు కన్ముపిల్తు సి వాలుసేకుక మేనిసా మొ )క 
జీ 
లీ wy 


' క ఇ లొ వాలీ న్లో స్త్వ - ఫి క 
పాలుసంవ్చను గూప దీ - పాలు బెక్తు వళిర్హై | || విల చుక! 
మాను మూటాసపు వలసనని ము _ మ్మా చ మొక్క వి రగౌలనన్నూను 

చో 
DI CTS HEN DE” నేగసుషోపాలుపి || 1, ఎల చుక! 


lo: మది మావతి - నై 
పసువి-వఏ రవమూవమశి జబోవరంటివి 
(a) 
వర మాటా *న్ఫ నాతోవక 


అను. , ,ఏనమా మజిమజి వేడి తె గం 
ము 
మాయ హత! 1 ఏరమోా! 


oa 
7 
ర 





= సేజీ 8 - పదము 12 


లి] (పథమ భాగము _ శృంగారము 9 


మందు రాచినబేమో యికనే _ మందు రా దానియింట 
విందు రాతిరి బో సేసితివట _ విందురా చెలులు 

నందు రా న వ్వేవారికి వున _ సందుశా నీకు యేలా 
గుందురా శా నినుజూడక నామది గుందురా సుందరాకార॥ ॥ఏరమా॥ 
మెత్తురా నాజేరంజు శివ _ మెత్తురా చెలికి ఇటుచను 

విత్తురా కాపు రాలవేరు - విత్తురా నాసామో 

ఇత్తురా ఒక నాటికి మొలతాొ _ యిత్తు రాచ్చల శే మరి యెడ 
మిత్తురా మునుపటి దయరా నే - మిత్తురా వుతృరవ్వ లేల! [వరమా॥ 
వలరా దానిగూడినటువలె - వలరా నన్ను 'ేసణ 

భీలరా నీవా ఇెలికెంతవ శీలరా చలము 

వాలురా వెలదికి శేశేనా _ చాలురా అది జెప్పినమాట నె 

పాలురా కలిగినదంశే కో _ పాలురా మేలుశరానికు॥ వరమా! 


14, పున్నాగవరాళి _ ఆది 


సల 
య 


వి _- ఎంత దుడుకుశేసెనే _ ఓభామా న 

న్నెంత దుడుకుజేసెనే 

అను. , .ఎంత దుడుకుజేసె - నెవరితో చెలుప్రుదు యీ 

వింత కార్యేటినగర - వేశునోపాలరాయు! | డెంత! 

గంటీలు బెట్టి వాలు _ గంటీ నామోవి పలు 
గంటీలు జేసిన త్రాణ _ గంటివేమే 
రమొంటిపాటున యిటు _ నంటి పనులయి తే ర 
స్యంటిక మ్మ చెబ్లనా - వాటిదానిసి గావ! 1రెంత 
అక్క. వినవే వాలి _ ఐక్క_ర బంగారాయ 
అక్క_ర లేదు పొమ్మంబు అ అక్క_సుతో 
చక్కవాయ్యెవా యని _ చక్కని నాగుబ్బలు 
చక్కగా బగ బట్టి జ చక్క శ్తైన్నో జేష్యుచు॥ ఎంత 


10 సారంగపాణి పదములు 


ట్టుచీరకు పళ్ళి - పట్టు వరహా లయిదు 

మనుచు నాణై ప్‌ పట్టుకొని 

ట్‌ కొంగున మా. నట్టుకోవే యని యి 

(ట్టు గూడిరా - కట్టు వ్రంగరమిచ్చి! Ror] 


స 
లు 
రీ 


లా 


ox 


15. పున్నాగవరాళి - ఆది 
పల్లవి = మట్ట వారిసీ మ చీర నిను పది 
మొట్టడి గిన eS బంగరు 
Wn షం [!మట్ర!! 


కీటనంచిపొరలో దాచిన _ కటదండకూడా సణతిచే 
Cn ల్సి 
కట్టకిచ్చినది నే తెలవార _ కట వింటిజాడా యూ 
య ౧౧ c౧ 
పట్ల దె యోాగశాలిరా వినే _ పట్టయెంచి నూడా మేల్‌ 
కటయిండు విడిది చేసితివా _ కటమారి గుడికాపి।। 1! ముట!। 
(౧౧ ag) ag) a య 
రాళ్ళమర్సిన పతేకము పావు - రాళ్ళ పలుకకనా "వే 
మాళ్ళ పచ్చదార భోసినది Eh మాళ్ళ పీతిగానా చ 
కి నారు మెచ్చి చ మ. అ కళ్ళమం న మేనా నీ 
వేళ్ళ వుంగశా జేసిరా న 1న _ సళ్ళు చప్పరములోనా?॥। 1మట!। 
aa) 
శీలికాడి తేనే చెలీనో రని _ సల్పనగునా సింతి 
యాళి మొగము ఏగెరాతి _ గయ్యాళి కియ్య వగునా 
'తాళలిమితో ననుగూడి యింత యుగ _ తాళి సేయననగునా అ 
వ్యా లిగా సుదకిచేతనే పద _ చాళీ చి తగించితి పీవగనా॥! మట! 
a ఆవి యు 


10. పంతువరాళి - ఆప 


పల్లవి _ రావద్దు పొన్మననా - వమాయింటినోన రావద్దు పొమ్మననా 


త్ర Fey మాట "a అ కను నీకు 


pn జ క ల్లో 
యా పేబునో పాలు స్త్‌ చ్‌ట్లా జనం ముకు! || రావదు।॥। 
"ఈ. 


ప్రథమ భాగము - శృగారము 11 
మళ్ళచీ గడిగితే _ మళ్ళా వవ్చెదనని 
మళ్ళాదోవపోయి నూరా _ మళ్ళ. బెట్టినందుకు॥! నబి | రావద్దు! 
కొద వేమున్నదనుచు _ కుదువలెట్టి నాలీ” 


కొదవపరచి నామనసు _ కొదవ సౌమ్మడిగి కే! | రావద్దు! 
అక్క_రక య్యేనని _ అక్కరొ ననుకూడి 

కు_డ ఆడు _ అక్కర 
అక్కడ అడుకుంశు _ అక్కర లేదిక॥ 1! రావద్దు!। 


17. సౌరాష ఆది 
(ఆ 


పల్లవ _ మందగమన చెలుల _ మందగ గూన్చేవు 
౧౧ 
మంచిది కాసీలేవే 
అను, , .అదరన్నటు నన్నా రడిచే సేవు 
యగ య 


అందరాసిపండ _ శాసించిన టూమొ।!। [మంద 
య rn 


కనకాంగి నురచేవు - కలకాని వన్నది 

వెనకలేలంశు ఆ _ వెనక ెలిసీని 

వనక నామాట న _ పిన కారణము దెలిసే 

దనకపోనీను నా _ దనక త్రై వె నావు! మంద! 
నేరమా వలచితే _ నేరమా నీవలె 

మా రామ ళ్ళమె రా _ మా రామయిఫుడు 

దూరము నీషునసు _ దూరమెనందుకు నే 

దూరమా నీయింటికి _ దూరమని బొంకు చు॥ [ముంద 
వాలాయముదె ర _ వ్యాలాయె నీకు కో 

పాలాయె యిది (ప్రసా _ పాలాయు కొసరి 

వాలాయె నినుగూకి ర _ చ్చాలాయె వరుగ 


పాలా యనక నా _ వాలాయ మటీనుటి। [మంద॥ 


12 సారంగపాణి పదములు 
1§. పగడ = ఆది 


పల్లవి _ ఎందుకో శాక అలగినది నా 
యందు కోపమేమి జెలుసవే అది 


అను, , .నందుకొ నెను వేణుగోపాలుడీ 
సందు కొనపవచ్చి మళ్ళినాడట! ఎందు! 


వచ్చు నొకీగుణ మేమన _ వచ్చు నా నెనరుదోచి దరిశన 

మిచ్చునా దయనుం కే వెలికన _ మిచ్చునా న్యాయ 

మెచ్చునా యింకా నాపై చల _ మెచ్చునా బోటి కడపదాట 
నిచ్చునా వకరిమాట సాగ _ నిచ్చునా డై దై వమింత బెచ్చున! ఎందు! 


తిరుగా నిలచి వార్తలాడ -_ తీరెనా లోనిగుట్టు జెప్పి 

తీరునాటించి నటుల యున్నది - తీరునా యిట్లా 

మీరు నా డన్నది నిజమాయె - మారునా అటే వెంపు లేక 
దూరునా మిదబెట్టి దానిలు _ దూరునా కోర్కె లీజేరున॥ !ఎందు! 


ఏలవా వేరు వాసి తికుగా _ యెలనా కాసి నేనంత 

వాలనా తనకంటికి నమ్మటి _ శాల నాటనుంచి 

మేల నాతోజెస్పని మర్మ - మేల నానరివాలోచే 

'బేలనా యడిగిరా వె తెబ్లి ప బ్బలనా మది నహింపజాలను! 1ఎందు! 


19. హుసేని = ఆది 


చక్కని సానిగ నాతో _ చక్కగ ను త్తరమాక 
చక్క దానింటికి పోదురా నీపరువున కిది _ చక్కని నడితీ కొదుర॥ 
తీగసి మోహమున వలచి - తీ దావచ్చేనని అన 


లీ నీకు మేలుదానరా పనియున్నది రా _ తీఠవ నే సుద్ధి నూన రా} 


(పథమ భౌగము _ శృంగారము 18 


మూానవతి మెచ్చి నీన _. మాన మెవ్వరని బహు 
మానము జేసినది వింటిరా శాగారాగా నీ మానసము 'జెబుసు 
ఫొంటీ రా! 


నాటినమింకెలు మది _ నాటియుండదా నన్ను య్‌ 
నాటికీ యడబాయనంటివి _ ఆపె యెదుట నిన్నాటి శెంతో కనరు 
| ఫొంటివి॥ 


నగరా చెలులు శ్రీకాన్యేటి = నగరా వేణుగోపాల తి 
న్నగ రాదీసి యేలుకొంటివీ వాదాడి లేయీ-నగ రాబుట్టినీ మాటంటిపీ॥ 


20. అసావేరి = ఆది 


ఏరా యేరా మాబోధింప 
రారా రా కశాపూసేయ న 
ద్దూరా దూరాన నిలుచుందురా  సీమదిశా నడి 
వేగా చేరా రావేమందురా! 
నిన్నా నిన్నాడుకొన్న ది 
విన్నా నిన్నాణగత్తైను 
కొన్న కొన్న పతకమిత్తు గా _ నే దానికంకే 
చిన్న చిన్న పనులు మెము రా|| 
ot ఆట 
వద్దా వద్దా రానవ్రుయుక 
ఫొద్రా పొదాయనే యిటా 
టు a) య 
కదా కద్దా చలిత ఆటలు  యేకేళయిచే 


రదా దాయ సీమాటలు॥ 
ద “దీ 


14 సారంగపాణి పదములు 


శొనీ కాస్‌ వీబోటినత 

మాసీ మానితీవి దయ 

రాని రానీదు మాయింటికి అది జెప్పేనట్లు 
పోనీ పోనీదు పొరుగింటికీ॥ 


కందు యిందుముఖులు మెచ్చ 
ముందు ముందుగాగూడినా 
యందు యొందుకింత కోపమూ _. వేణుగోపాల 


నందు నందుల (పసాపమూా। 


21. ఆహిరి = చొప్ప 


పల్లవి - వేబుసేతురా _ వేణుగోపాలా నను వేరుసేసురా 


అను, . .నీరాక కోరిన నన్ను _ నిరాకరించి పొమ్మని॥ "పేరు! 

ప్రందుకా నీవని నమినది - యిందుకా నీ వనితలలోన॥ 1 "వేరు! 
& 

ఆంతటీ నాని రసికత _ యింతణినవని చెైలియళశా।। 1 వేరు 


పూలుగూర్చిన నగజూచి గుం - పూలు నూర్చిన వగలాడివర్ష॥ 1 వేరు! 


మ'ఎనిభ యూన తారినందుకు వే _ మూరు నిభయానలు నవ్వగా! | వేరు! 


నిలుపరా సీమోహమాయ - నిలుపరా సీమోాడీ యికొను!! | చేరు! 
నిన్న నేమిాయోచన వింటి - నిన్నన నేమో ఫలమింక॥ |సెరు! 


"లసమున నే మేమొ వు - పాయనుననే నన్ను గూడి!! ॥వేరుః 


ప్రథమ భాగము _ శృంగారము 


22. కన్నడ = ఆది 


చల్లి - తిరుగాయే చెలిని పొమ్మందునే - వేణుగోపాలుే 


తీరుగా వీలచి రమ్మందు నే 


అను, , ,తీరుగా వల దన్నందునే వక్‌ 
ఫ్రీపుగాబో మె వానిమనసు!। 


మందారవనములో చేడు - నుందధరునివద్ద 
మందర జేరినదట మే - మంద రాడప పోతగద్యు! 


పద్ద నేమారని విభుని _ వద్దనేల పోపొమ్మింటి 
వద్దానేర్చు చేరదీయ _ వద్దనే రీ మగువల్నె! 


వచ్చునా తానైనను కలయ _ వచ్చునా ఆడిశెలు తెనియ 
వచ్చునా అతనీమది గురుతీ - వచ్చునా శుభ శేఖ వ్రాసి! 
28 ఫరజు = చాప 


పల్లవి వ రన్మునె సామిని రమ్మనే 


అను, , శొమ్మ సీచే నానునఏ గ 
కమ్మని చేణుగో వాలుని1! 


నుచ్చు మోద నేనుండగ _ మ మృమాద జల్లిన సాని! 

బిందు కౌక కొర్యదంయె _ యిందుకా కసరిం దీవేళ। 

అలసీ మాటితో శేమెల్ల - అలసి మాహాడకున్నాడు! 
రం 


కూడిన సామిని నీతో _ కూడిన నా 


1తీరుగా॥ 
1తిరుగా! 
| తిరుగా॥ 


తీరుగా! 


రను) నే! 
@ 
రమ్మనే! 
రమ్మనే! 
[రమ్మ చ్చే! 


చి 
19 న! 
a 


16 సారంగపాణి పదములు 
24. కెపి దాపు 


పల్ల ఏ - తడవాయె పోయిరా యీతీడవా - యేమే 
అను, , .పడతీరో వేణుగో - పాలు డచ్చట కేరి! [తడ 


మనవి జెలిపి రా రమ్మన వే కూడ 
దనవొచ్చే బుది గాదనవే నాపె 
u mp శ్‌ ఇక 
కనరు దోచుట కేమో కనచే వో 
వనజావీ ఘట్టిగ నకటి సీవన వే! 1తడ। 


వలచిం చే తప్పూ నావలనా అ 

గలమెన మరు లోరంగలనా ఆపె 

౧ మా ప 

నలెనున్నాన టె చేకానలెనా క్ర 

ల్ల లకు టౌనాన చల్లనివాడె లలనా॥ 1 తడ! 


నతి యిల్లాతనికి వసడిగా మాన 

వతి బాల ననుకూలవతిగా అది 

మలఠిగలై శే గమ్మతిగా యెంతో 

మితిలేని (పేమ సామికి మే నమ్మితిగా! (తేడ॥ 


కలదా రానిచ్చేది గలదా మా 
నలదానివడక లోపలనా యీ 
వల గాను సెలవు కావలదా నే 


గల థై ర్యముకు సికుసుట్లిగ గలదా! తడ! 


వురుశేళి గూడినది మరుగా వీ 

వరుగ చెలులు సవగ్రరుగ న 

కరు మనకై షు కహా యెం 

దరుగవశెనే సుందరి చేడిందరుగా॥ [తడ 


8] ప్రథమ భాగము - శృంగారము 17 


25, ఫరజు = ఆది 


వా తెర విందుసేయ నె _ వ్యా తె రావింబె నన్నదొ!। || అడశే। 
చీటి బంపీంబేని బందరు _ చీటి బంవించే మగువకో! ,.. !అడశే॥ 
పూలుగూర్చిన పగలుజూచి గుం 

పూలుగూర్చిన వగలా జెవతో।। ఆడ శే! 
ఏదు నరా లిప్పించుకొన్న ఐదువరాలి యిశళ్లేడనో॥ 4 అడే 
కూడిన నాటనుండి చే _ కూడిన నాపై దయయుంచి॥ || అడశే! 


26, భైరవి - ఆది 


సల్ల ఏీజుసరసొలరి 'సేయవస్టిక వాలు పోపోశా 


అను, ,. 


> 


అతురా వీశేరంటు _ వేణుగోపాల నాసామి॥ tel 


పచ్చని కము ఇలచీర-పండ.గనాడై న యెరుగ- 

({ ర్న 
నెచ్చానిశేమి "లేదంకు _ వెలవలబోయి నాతో! Id 
మంచముమోది పాదాలు _ దించనీఫు పదిరూకల 


కంచము దీపీయమంే కండ్లెజ్ఞ జేసుకొ నేను! INO 
౧౧ 


ముత్సాల కళాయి మాకు _ ముందర బెళ్లేదిశానా 
య 


యిత్యాహభట్ల నామేలు _ యిక నిన్నుగూడేది సున్న! Les 


18 సారంగపాణి పదములు 


217, భైరవి = ఆది 
పలపా వచ్చునా మునపటి చెనరుంచి - నట్టిభ మలు గాకా 
య రి 


అను, , .మచ్చక ంటి వేణుగోపాలుని 
మనసు రానడిచే వారుండగ॥ వచ్చు! 


పీలునవచ్చేనని యంతోమురి _ "పెముల పొయ్యేవు - వాని 

తలపు వేరైన జాడ కాసం _ -తెన తెలియలేవు 

వెలదిరో యతనిజిత్తుల నీ _ వేమిగన్నావు వో 

వళిననేతిివిభుని శేవహీంచుక 

నన్ను కాదనేవు మంచిదానను! (వచ్చు! 


మాటపట్టు చేసుకొన్నారట - మగువ తాను మొన్న నన్ను 
నోటిలో నాడుకొన్నారట _ కోటి వేలు నిన్నా 
బోటి యీసుద్దుల్న జెప్పగ న్‌ా ప్రొద్దునచే నిన్నా - యూమొెొెగ 
మాటమే దూరమాయె చెలునుని 

ట్‌ న న్న వెడుకొన్న॥ 'నచ్చు!, 


నన్ను లాలించి యేలుకొన్నది అ నవ్వుల కెడమామె - ఆ 
వన్నె కాడు సాయిల్లు విడిచినదె - కన్నెల పరమాయ 
నన్ను తాంగి పొందే నాసామికి - సంతోషనూయ యిక 
నెన్నిదలచుకొందునమ్మ నానుది 
శేమితోచదాయ నన్ను డాయ! వచ్చు! 


ప్రధమ భాగము - శృంగారము 19 
26 భైరవి - యంపె 


పల్ల వి_ఇ్రంతసేసినయింతి యిగ నెంతసేయచే 
యెంత సాహన మందునే_ 
అను. , .వింతలేమనవచ్చు - 'వేణుగోపాలునికి 
సొంతకతి యకదవే సకియ॥ ఇంత! 

సుదతిరో ననువిభుకు చూడబొయ్యననుచు 

సురటీలు బట్టించెనే నాని 
కెదురుగా నొకచేళ చేవత్తునని దలచి - యేమొ జాబందిచ్చె నె. 
పదము చేబాడి తే నదయున్ర వినకుండ 

భటులచే బొగడించెచే. యెవరు 
సదరు లేదికమిద నావేలు సంచరని 

మదిలోన గర్వించి నేనకియ! 1ఇంలే॥ 
అతివరో నామాట లాలకించీ ననుచు 

నపుడె చిలుకను బెంచెనే.. నన్ను 
మతిలోన దలచునని (ప్రతిమ నొక్క._టి చిత్ర 

పటములో (వాయించెనే- 
(వతమనుచు వగశానివద్దికే చెలుల రా 

వద్దనుచు వాటించెనే -యింత : 
మితిమోాటిీ యిద్దజి మిత్ర భేదము జేసి లే 

మేలుమెచ్చులు గాంచెనే సకియ॥ | బ్తంత!! 
సౌమి ననుగూడినది యేమగువ డెలిపెనో 

యామొదలు చలా పెక్పైనె అంగు ల్‌ 
నామణి యది నంగనాప్రవలెనుండి 

న్యాయాని కొడిగ ప్రెనే 
రానురో యతడు తన రతిసాదనకు మెచ్చి. f 

రాణివాసనము వనే ఏనచే : ఏ 
శామనేత్రి విభుని సల -వేసుకొంటినని 

వగలాడితొడదశ్లు చేసకియ 1ఇం! 


20 సారంగపాణి పదములు 
29, భై రని = టోది 


“ ఫలవి - నాపేరంజె నీకు దొరకదు, గంగి మాటలాడకువేరా 
He 0 గ్‌ 


అను, ,.దోవనే సరియేగొక్క_టి ఆ 
దొరసానికా వేణుగోపాల! నా పే॥ 


తలువుచాటున చిలుకలతాళి _ దానికియ్య లేదా - పూసల 
కొలుకి వేయునున్నందుకె నాపై _ కోపగించలేదా 
ఫులిజున్ను వుట్ట తనె మొదలుగ _ చెలికి నడపలేదా _ నీకు 
వలసియున్న పనులై తే మదిలో _తలచినను జెకాటె 
అందుమోద॥ | నాగి! 
వారపప్పళిచీర దెచ్చె - వాడవానీవు - నేటి 
కారు దినములాయె తొంగిచూడక _ నంటే యున్నాను 
"తేరలేరగా జూచి యెందుకు - మేరచెెె ప్పెదవు - అంత 
భారమై తోచితె నికనా - వద్దు జూచెదన్ర మాయశకాడవు। (నావే! 
వగలమారి నన్నంటకుముంశే _ వద్ద చేరావు _ ఆ 
మగు వ నిన్నేలుకొన్న చిన్నెలు - మరుగు చేసేవు 
సొగసు జేసుక నను తిమిశేచి - సౌంప్పునను గూడేను వీ 
తెగువ దేవేంద్ర పదవై నఓ - తెలియశేసేవు- మంచివాడవు నావే! 


od నవరోజు -_ | తీ)పట 
సలప్‌  మేణుగోపాలు తవేళవచ్చినాడు 
య 
చేమారు గొణుగకవే _ చాడు! !$అంబ! 


అను, , ,మాణిక్క_పృతునేే పా? మెనీమోద 
యేణాకీవినవే చేడెంతో వానుమోజువే | వేయి! 


(ప్రధమ భాగము _ శృంగారము 21 
దగరికటు చేరి దండముబెటవే - సిశోటికే యింక చిన్న దానహో 
౧ చ ౧ 


యగ్లుగా దోచి నీవిటు తలవంచేవు 
దిగ్గున మొగమున ెలివిదెచ్చుకో వే! | వేలు! 


వలనే కూతుర మూలలజుణి వ్ర 
చేలమోద బోటనవేలు రాయే! వేణు 


పూలలందుకొమ్మంకు ఫుడశేల విర చేను 
మేలు వానిచేత మెచ్చు లందుదుగాని! వేణు! 


చప్పుడు సేయక సొగిటు రావమ్మ జ యిప్పుడేమె పీక యేండ్లు లేనా 


చెప్పినంతనూట చెల్లించేసామిని 
అప్పుడే రతివేళ తిస్పలటెకితివే 1వేణు! 


81. తోడి - (త్రిప్పట 


పల్లవి _ తోడి తెచ్చెదనే వాని - అప్పుడే మెచ్చి 
తొడను లిత్తున్చగాని 


అను. , . వేడుక పరుడైన -వేబునోలుడల 


చేడె నగరిమున్న _ జాడడెలిసి యద శే! తోడి! 


ఆద్దము జూచుచును ఒకరికొకరు 
ముదులు బెటుచును 
© A) 
గద్దరితమున కౌగలింపుచు నీపె 
యణ ౦0 
పద్దున దానికి - 'బానలిచ్చినగాని!! (తోడి! 


22 సారంగపాణి పదములు 


మడుపు లందిచ్చును - ఒక్క_రికొకరు 

తొడరి మోవి నొక్కు_చును 

క్రడలేని మోహమున _ గంధమలదుచు నావై 

పడకింటీ యిష్టాలా - పముల నుండినగాని!! తోడి 
ఏకోలు మాటుచును _ ఒక్క_రికొకరు 

జాణతనము లాడుచును 

మాణిక్క_మునంటి - మగున నిన్నేలిన 

చేణుగోపాలుడా _ నెలది గూడినగాని!! తోడి! 


42. నీలాంబరి - ఆది 


రారా సామి నీకు'మొ) _ క్కేరా పిలచిన పలక 
"వేరా నిలచి వొకమాటాడర - నిన్నెడబాయ జా 
లారా చలమేల యింటికి రారాl! 

నాదా కనికరమింతై న _ లేదా యీ మేనునీ'టే 
"కాదా నీకోరిక దీర జూోరాొదో తేమినిల్స లేనిక 
మోతూ తడడోల నరప శారా! 

వేరుసేయకుర కాద - చేరు తోడి చెలులున 

నేరు యేవరైన యెటున మ్మేరు _ యెంతని చేడుదు పలు 
మారు నన్నాదుకొందున్న రాగా॥! 

ఓరీ యెంతో నెమ్మది నిను - కోరీ వలచినందుకు వక 
సారీ రావైతివిగా యీ _ దారీ ఫలమేమిక నిన్ను 
దూరీ యినిమంచి సమము రారా॥ 
కాయజుషెంతో సగవా _ డాయ నీమనసుక్రరగ 
మాయ నిందనపా? = దాయ వేణుగోవాల 

రాయా నన్నేలుకొందువు రారా! 


(ప్రధమ భాగము - శృంగారము 28 


89, శంకరాభరణ - త్రిపుట 


లల 


|. 
ie 


పల్లవి - ఇంత మోహామేమిరా - యింధరికన్న - జ 
నింత చక్కని చేమిర 
అను, , ,సుంతపేప్ర దాని - జూడకుండ లేవు 


అంతరంగము దెలుప వదియీల - వేణుగోపాల! [1ఇంత!। 


ర్న 


స్రీ ఇరుగావచ్చునా _ నెనరూరగ - నిండుకొగిట గ్రచ్చునా 
ఆకుమడువు లందిచ్చునా - తనచెలిమికి 

నైనవాడని మెచ్చునా -_ తమి 'పాచ్చునా 
యేకచిత్తమున మీరిద్దరు - యింపు సౌంపులనున్న ముచ్చట 
నాకు వినవిన వేడుక య్యేరా - యిన డాసతీరా॥! (ఇంత! 
మోవి పానక మిచ్చునా హొనంకొనరి = ముద్దలాడ నిచ్చునా 
తావిఫ్టువ్యులు 'దెచ్చునా _ సీ సొగసుకు 

తగియున్నదని యిచ్చునా - చనువిచ్చునా 
"దెవెే మగడు గావలెనని _- భావజుని పూజ లొనరించిన 
ఆవనిత చేశేని సెలవీరా స్త్ర సిగ్లోలలైరా॥! 119్పంత।! 
సంతోవషముగ నాడు నా _ తంబురమోటి - సంచు పాట తొడునా 
వింతరతుల గూడునా - ఆ సమయాన 

ఏడువకుముని వేడునా - కొనియాడునొ 
సంతతము నన్నేలుకొని యా - కాంతచై. నలచినపుడే యిక 
ఫొంతవున్న దె వేణుగోపాల - గారణములేల!| 11ఇ్పంత!! 


24 సారంగపాణి పదములు 
94. పున్నాగవరాళి = చౌపు 


పలవి _ సావు యూకోపమేల - దాసి చేరకముంపే రోసాలొ 


ag) 


అను. , .కొమినీజన పాంవాల 
కార్యట్‌నగర వేణుగోపాల నా॥ సామి! 


నెనరుగూర్చి యేమైన - నే నొకటనరాదా _ ఆడి 

క్ర నరుగాదో వేది యాణీకన. కాంగ్‌ మహీమగాదా 

చనవరి సీకదై నప్పుడే వాలచా యికమోచదా 

మనసురాక మెలో విది _ మంచిమురియాదా నా! సావు! 


అమ్మ చల్ల నీనడతలు _ ఆనాడే గంటి - ఆ 
ర; 0౧౧ 
కొమ్మకు నలవేని రనలసొమ్ములీయ ఏంటీ 
దిమ్మారివలె యిలి లు దిరుగ నదంటి 
౧౧౧౧ లు 
యమ్మెగాడు మంచినాని _ కీ గుణమువంటిరా! 1సాపిం! 
చెలియపొందు సేయలేదన చె చేసేవు _ రుజువులు గా 
కలదనివీంచి తె _ ఉపముగా తొలోవు 


తలిరుబోణిరో యీతష్పు _.దయ'సేయు మచేవు 


అలగియున్న గాని గూడి - అవుచే నవ్నిం చెన్సునా। కీనామి! 


8, శహోన ౬ తీ)పుట 


పల్ల షి-నేముతునని మాటలాడ రాక మునుపే _ నిన్ను నచరుగనా 


అను ఎప సక పొళోద్దుపోక తిరిగేను 
నూర శేనివాకిని వేర విలుచుకుంట! 1 నేరు! 


4] ప్రథమ భాగము - శృంగారము 2 
మూసిన ముత్యమువలెనున్న యాశెలిని 

ముంగిళ్ల బెట్టితివి - యెంతో 
వాసివాడని చాలవలచియున్న నాతో _ వాదు కొడిగట్టితివి 
భాసురాంగి నిన్నపడకకు రానంయె = పదివేలు తిట్టితివి _ అగడు 


శేసెదనని పూని చేడె లందరుజూడ 
చెలియిల్లు మెట్టితివి ఆ చేబట్టితివి! | నేరు॥ 


అడుగులోనే యరవైయారు గుణముశై. శ్రే 
అతివలు మనసిత్తు రా _ ఆకు 
నుడువులో నే వలపుమందుంచి మాపొరుగు మానిసీమణి కిత్తురా 


దుడుకులు సేయ సీదొడ్డతన మేమో 
దొరవై లేనే మెత్తురా - యింతే 


౫డిదీరి తిరిగితే క న్నెలు వాకిటి - నైన 'జేరనిత్తురా 
ముగ మిత్తురా! 1నేరు! 


"వేడుకలొదవు కార్యేటినగర మేలు _ వేణుగోపాలుడవు - చిన్న 
యాడున ననుగూడి యీదోవ రావై తి - వింటింటి చందు,/డవు 
ఆడకశొడకు నీజాడలు బయలామె - ఐనా మాయశకాడవుయిట్లా 


ఫోడిగములు బేసి కొమ్మల "బెదిరించి 
ఫొంశెతనము ఏడవు మాయకాడనవు! | నేరు! 


86. పంతువరాళి - చొప్ప 


పల్లవి - వలచియుండి తే నీవ  వలచేది ఘనమొ 
అః . వెలది కాశర్వేటినగర - -వేణుగోపాలుడు 1వలచి!! 


26 సారంగపాణి పదములు 
అండచేరి వేడేది అత) ముద్దిమ్మ నేది 
నుండివుండి తమకమున - వుస్సుర నేది 


మెండమావుల సామ్య _ మేమనుకో రాదికను 
కొండ కేగేవాని మొలను _ కొడవలి చెక్కి_నట్లాయె వలచి! 


కడు చేమ బుటించేది _ కదిసి శొగిలించేది 
Ff ర క్‌ 
తొడరి మోవి నొక్కెది - దొర వనేది 


మడునవు లందిచ్చేది _ మనసు రాదనేది 
సడలి పులగము మోది - పప్పుసామి తే ఆయె 1వలచీ!! 


చేలు మరువ ననేది _ వేళ మంచి దవేది 
పొలుమాలక విటుని - సై కొనేది 


రాలుగాయనగ వుప - రతుల తనియించేఏి 
ఆలిమోద లంజరికమనుమాట నిజమాయ (వలచి॥ 


0. పంతువరాళి . ఆది 
పల్లవీ - దోనకారిపోవే యతడీ _ తోవ టక rT 


అను. , .అసుబోసిన కోవివలనే ఆడకు యీడకు | 
రిర౫ మాతమె! 1దోన॥ 


అంద మైన వెండిమెకైలు - సంచెకాడ బంకించబికే 


కందుగలసిందని యెగిరి _ చిందులు దొ)క్కు_చు చిడియనోొట్టిన ॥దోస॥ 
“ 


కోరకు పరహాలారు బెట్టి - కరకంచు చీరదీఎ 


క 
గ్‌ 
—O0 


శంగు బాగాలేదని మెటికులు _ విరచి నుచ్చుపాతలు జేసిన। [దోన॥ 


ప్రథమ భాగము = శృంగారము 2 


న. 


నన్న బియ్యము లేనివాసి _ సంబావ్వడ్ల గో సెలంవీ తె 
కన్ను లెజ్ల చేసి గింజ _ లన్ని కుంపట శె ంచిన॥ ॥దోన॥ 
రి య దీ 


కలువపూలు లేని వాసి _ కస్తూరి పట్టెలంపించి తె 


తిలకించికోపమున చేత _ నలిచి పండిటిమోద జల్లీన॥ |దోనస॥ 


"వేణుగోపాలుని గూడి _ వెలాంతాలు సంపాదించి 
యేణాకులతోవకకాసై న _ యెరుగననుచు వాడుకోొన్న॥ ॥దోన॥ 


96 గొళిపంతువరాళి _ చాపు 


పల్లవి - చండితనము జేసే జ్‌ నరసిజాశ్నీశ్రోయిబ్లా 
. సరసాలు సేయకురా - ఐనా 
అను, , .కొండ దొ వ్యెలుకను బట్టుదురా "పేలు 
గోపాల నేనంకే _ కోపాలాయే వేళ |! చండి! 


ఎక్కడలేని మోహముతో దాని _ పక్క_జేరి పాదములంటి తే 
గ్రక్కున లేచి చిడిముడిపాటున _ గద్దించి పలి శేనుగా 
మక్కు_వతో/ నాకమడువు లీయబో శే | 
నక్క_రలేదని యావలి మోమాయె - “= = 
జక్కుల సంతోషమనుమాట నిజమాయె 
చక్కిలిగింతలు చట్యాతి! గలదా! 
రాతిరీవు గుజరాతి ముత్యప్రసరులు వ. 
చేతికిత్తామని ప్రీవితొ బిలచితె = -._ = 
ఘాతకురాలు గొణగుచు నీమోద - కంగ్లెజ్ట జేసెనుగా- 
పాతకురాలు సీబంపిన వెడి - పళ్లే "దేలేదని యాన లిడుకొనె 


28 సారంగపాణి పదములు 


చూతానునుచు సన్న "వేతావూయంటి 
యీాతాకురాలున యేయాకు రాలిన॥ 
ఉయ్యాలమంచముపై నిన్న టి శేయి 
పయ్యద తొలగించి పణతి నిది)ంచగా 
చయ్యన నీవానమయాన బలిమిని - సమరతి గూడగనూ 
అయ్యెడ 'తెలివొంది అధికకోపమున 
గయ్యాళి తనవామకరమున నెట్టించె 
నెయ్యము సేతుర చెనరు లేనిచోట 
కొయ్యబొమ్మను వేర ఫోరికెలిచ్చున! 


89 సురట = త్రోపుట 


పల్లవి - ఇంటికి శానిచ్చేనా - యీమేనితో 
యింతి వాని వలచేనా 
అను, . .గొంటుకాడై. వేణు - గోపాలుడు నాపై 
తంటలు జేసి తె _ దండించక విడచేనా॥ వంటికీ! 


యితనికి వెరచినే _ నిక లంచమిచ్చేనా 

యిన్నాళ్లవలె ననుసరించేనా 

బతిమాలి చే రాయ _ చారమంపించేనా 

పతియని మునుపటి - భక్తి దయలుంచేనా॥ 1906881 


ప్రేమ దలచి తేన - మోమైన జూచేనా 

యేను జెప్పిన నత ముం సో 

గామా అయినది కాని _ రచ్చకు 'వరచేనా 

అమాట సభలోనే _ ననక నహించేనా! [పంటికి 


(పథమ భాగము _ శృంగారము 29 


ఎనసిన మొగనూట _ మింతైన జూచేనా 

యెంత వేడిన మన - సిచ్చేనా 

వనిత పట్టిన పట్టు ప వట్టి దనివీంచేనా 

పనిబూని వేణు - గోపాలా యని వీలచేనా! 19ంటికీ॥ 


40 ధ్వజావంతి _ తప్పుట 


పల్లవి - నెరనమ్మితిగ దె - నీమాట నతమని 
నెనరు డానవనుచు 
అను, , ,మరులు బుట్టించి యేమరి యూరకున్నా వు 
గురిజేయశే నన్ను _ మరుబారి కిప్పుడు! నెర! 


నూటల పందిలి బెట్ట శే సీపయిని _ నాటియ్ను బె మనసు 
బూటకములుజేసి _ (వొద్గులు బుచ్చశే 

దె 
కే కెమ్మోపీ'ె _ లేనెలానగనీవె 1నెర। 


అరచేత వై కుంఠమదిగో యందు శా సామ్య 
మంతయు నిజమాయనే 
మరిమరి చనువిచ్చి = మనసిక జుణిగేవు 


నరన చేరగళశా వె -చనులు బట్టనీ వె! 1251 


నమ్మి నానబోసినటులాయగ"దె యల్ల నాటి సంకేతములు 
ఖొమ్మరో నను వేణు - గోపాల రమ్మని 


శమ్మవిల్తుని శీలి గలయవేమ వాళి! 1 నెర! 


ర్‌ సారంగపాణి పదములు 
4! శుదసావేరి _ తిప్పట 
యి 


పల్ల వి - తాణదాన వ వాడిం - తగా ఒతిమాలి తే 
తలయెతి, చూడ రాదా - నీవై 

అను, . . వేణుగేపాలునికి - వెగటుదోచితే శేపు 
వేకశులాగాదువే యోవెలియరో॥! 1 తాణ! 


ఇందుకేనకే బంగా - రందలమ్ములో బెట్టి 

నం బేలనొర నిన్ను - నజరు బంపినది 

అంద కాడు గుబ్బ - లంట వచ్చిన వేళ 

చిందులు ద క్కుుచు = చెయి బట్టుకోన లెనా! es! 
మి ద్ధెయిల్లు గట్టి - మేలు మెచ్చుగజూచి 

హద్దుగా వుంచినది _ అందుకే నటవే 

వద్దికి తావచ్చి _ వలపు శేచేవేళ 

ముద్దు బెట్టుకోనీక - ముణుచుకొని వంగుదురా! NCU 
పడతిరో వేణుగో _ పాలు డద్దమ రేయి 

ఏడిదికి వేంచేసి _ వేడుకలరగాను 

తడయక నిను రతుల _ తమిని గూడేవేళ 

"బెడసరవు కే శెండు _ తొడ లదుముకోవలెనా! | కాణి 


42. చేదారగొళ = ఆది 
పల్లవి _ నేడు సీవిన్న ఏించినందుకు 
నెవరు బుట్ల'రాదా _ యెంత 


అను. , .వేడుకై తోచెనే నావునికి 
వెలది వేణుగో పాల దేవునికి! 1 నేడు॥ 


' (పథమ భాగము -_ శృంగారము కి] 


నీన్ను బాసి నిమిష మోర్యనంటివి - స సొమ్ముంటివి 

కస్నీరున పైట దడిసెనంటివి _ కారాదంటివి 

వున్న తావున నుండదంటివి = వులికీనంటివి 

చిన్నబుచ్చి తే దోనమంటివి _ చిత్తానికి సరిపోయినదంటివి! 1 నేడు! 


చిలుక బాయ తొంగి మూడదంటణివి - చెప్పదంటివి 

చెలులదగ్గర 'జేర్చదంటవి - తలచునంటివి 

పెలచెల బోవ్రచున్న దంటిని - వెరచునంటివి 

పిలచిరమ్మనె రారా యంటివి నెలత సీశెదురు జూచునంటివి! | నేడు! 


కూడి వీడ తగవు గాదంటివి _ వేకుకొంటివి 
మోండిసే సలు నుర్వాడా యంటిఏ _ (యొక్కి_కినంటివి 
చాడిసుద్దులు వినవద్దంటిని జనర నం వు 


జయ. యడమిోవలదంటివి _ అలుక దీరి యిం రన్ముంటివి॥ | నేడు! 
ల 


తాన జాన్‌ 


వల వి _ తెలిసి నీనెనరుళేని జాడలు _ "బేట వెల ముగను 
య ag) 
అను. ,.నలదు నిలుపు యీవమాటలేమి 
వచ్చె వేణుగోపాల నాసామి! 4 తెలిప! 
మననుగలిిి తె దినమొకసారీ _ మాయింటికి శానా - ముత 
చనువుమూర కౌగిలించి ముద్దికి సరస నుంచుకోవా 
తశనిఏిదీక లాలించి కర్పూ ళ _ తావి మశుప్రువీవా యో 
తనువు నీదని జేసిననమిిక _ తచ్చనలేకావ _ కొంచగాడవ! | జెలిసె! 
స 


లిల్లి సారంగపాణి పదములు 


ఊరిదాక పోయివచ్చేనని వూరకె అనలేదా అయి 
చారు దినను లిందుండే మోముక _ సారి జూపరాదొ 
వారిజాశ్నీ హీతవై తే వనాజు చు దలచనిదా _క్ర 
స్నీపనించి దయమమనకుమన్నది _ సీత్రో చేగాద 
మర్యాద! | తెలి! 


కూడియుండ లేదా ననుమెచ్చి కూరిమితో నీవు - యివు 
డాడకాడ శేమేమోదలచుక _ అంతరంగమిను 
జేడుచాయ లేనని బతిమాలి తె వేడవలద నేవు నా 
యోడువార తెకసక్కె_ములాడుట -_ కింత జేసినావు 
మంచివాడన్ల! | తెలిస! 


44, ఫరజు = చొప్ప 


ఎంత వేడుకొన్న పలుక _ జేమి సేతుకొమ్మా 

జంత రాతిమనసువాని _ నెందు గాననమ్మా! 

చిటుకుముంటెు కోపమెతె మెటుల పె తునమ్మా 

రా న 
కటకటా జె వమెంత కరుణ దప్పెనమ్మా 
అం 

నూయదారి వగలశెంతో _ నురులైతినె కొమ్మా 

చాయననుచు చిన్ననాణె _ బాన లిచ్చెనమ్మా 

గచ్చులాడి నొ సై సల గల్పించె గదమ్మా 

మచ్చుజల్లి నాదువిభుని _ మనసు విర చెనమ్మా 

వేణుగోపాలుని కిది వేడుకాయె నమ్మా 

జాణననుచుగూడి నన్ను - జూలీ బెెపెనమా;)! 
టొ 


ర్‌ (పథమ భాగము _ శృంగారము లి 
45. ఆనందభై రవి _ చొప్ప 


పల్లవి - ఏమిసేతు విరహవేదన 
యెంతని తాళుకొందునమ్మా, 
అను. . .సామినాసె (పేమమరచె 
|e Pines 
నామదిశెంతో దిగులుదో ఇ! ఏమి! 


కోరినకోరికె కొదవలాయె 

కూరి మెల్ల వెగటామె 

వారచూప్రలే జూడడమాయె 

వంచన దైవము పగదాయె! ॥ఏమి!! 


తలచి తలచి వగచుటామె 
నిలచినచోట నిలువదాయె 
వహెలియవో యన్నము సై చదాయె 
(ene 
చిత్తము వాని విడువదాయె! ఏమి! 


మననురానీ మాటలాయె 

ఏనయమెన్నడోో విడచిపోమె 

యెనసి లేదని వరాటు సేయ 

యెంచిన వేణుగోపాలునిమాయ! 1ఏమి!! 


ఎలో 


16. సావేరి _ త్రిపుట 
As 


గో, నే 
సలవి = చిన్న దాన శే శన విందరిలో సీ 
(9 ns 
వగల బయలయ్యి రా. 
౧ ఖ్‌ 
అను, , శన్నుసై గచేసి గారడములా డవు 


వెన్న ముచ్చిలిదిన్న వేయగోపాలనే! . . 1 చిన్న! 


34 


సారంగపాణి పదములు 


బొమ్మల పెండ్లి కీ కొను లు వేగ వే 
రమ్మన నేసంతోమమ్మున బోవగ 
సొమ్ములివిగో న్‌ గై కొమ్మని చెంతకు 
వ సుంతముస్టిమ్మని కొస శేన్స! 


సృన్నమను చు సన్నవ న్నెవలువ జట్ట 
కన్నెలతో నిసుగదిన్నె లచె మ 


గున్నవా న్నలవా 


యా ,గన్నెరులు నోయు =. 
చున్న నిన్న గ వొంచి చన్నులు ప స్ట కవు! 


పంక్షుగావ లె చరలెండకనుచు స 


౧౧ ౧౧౫ 


యిండ్ల ౦కు కరిగి పూచెండ్లుకొమ్మని మగ 
3 C 


ను క శాం చ య డ్య 
sn పగ ప్మనెం డెండ్ల దానవు సిన్ని 


ము ద 
ణం ఏ 


అను. . .విప్ప పచేమిక వేలునగో వాలుడు 


లీ >” or 
ఆస్‌ యనలేద యతినా ముంగర [హారి 


మనసువచ్చి స 


గూడ నిండ్లకుబిలి చేవు! 


$చిన ॥ 
a 


|] చిన్న 


47, కర్నాటసారంగ - |త్రస్చట 


=లుల మాయింటికి రపి సంచి 


మచ్చిక సె స్ప నవ చేదా యెంతో చెప్పి 
చనునిచ్చి పీక్రంెకు వాలాగ మన్నించి 


లో గె " 
రి సాలాకుదు 


వన చేదా యింకా 


1పథమ భాగము - శృంగారము స్‌ 


సు 


అరుబె నసామ్ములు అలదాని మెడనుంచి 
అంవము జూతు నన వేదా దివ్య 


సరమ గంభము పాలిండ్ల పై పై నలదె 


నిన్ను గాకినయట్ల నీవు సిలుచుంటగ 
ag) 
కన్నె నేలుదు నన లేడా యిక 
రా ద 
కొంగుముడి వేయలేదా యిది 
జని నముకించి అనుకూల మైయుంకు 


xs 
బడీ 3 29 
ఆరక రమ్మనే అ₹చా హోలుసుకో ton ; చెపి?! 
మ 


టె 


18, యదుకులకాంభోబి = త్రిపుట 
పల్లవి _ ఇంత నిర్ణయుడవుట ఇది నానోముఫలము 
౧౧ 
ఇంటి నిన్నననేలే, 
అను. ..చింజింప పదివేను చెలియ వేణునోపాలు 
డంతరంగము 'ెలిసి మనవిని 
రంతము డెలుపర నాసి ॥ | ఇంతి! 
చూ 


చెవినిల్లుగట్టుక చెప్పిన మాటలు 
చి త్తమని వినలేదో 

విద్యలకు మెచ్చిన దొర తా గాదో 
(హుదయమున లేదో 


$6 సారంగపాణి పదములు 


యువిద నన్నలయించ యు క్షమైతోచిే 
యెవరి నొచ్చుకొందు యెటుల తాళుకొందు॥ 1ఇంత॥ 


నమ్మియున్న దెల్ల నలుగుది ముందర 
నగుబాటు శడనమూయెగా 
సరివారి మన్న లలు మిక్కిలి సేయగా 
oo 
చులకతన మేగా 
యెమ్మెకానికాబోటి హీతవాశే పదివేలు 
GC 
కొమ్మ నేటికి దెలసనమ్మ వాని నిజాలు! $ బ్రంత! 


మనసిచ్చి కూడిన మంచితన మెల్ల 
మరపువ చ్చె నేమొగా దానివలె నే 
మదిరా నడున నేమొగా బాగాయెగా 
ననబోణికా రేంటి నగర నాసుజె న 
టి wn | 
ఘనుడవు వేణుగో పాలుడు గాంభీర్వ పరుజై నే! !డింత! 
ర యష్‌ 


19. అపరాప . చొప్ప 


పలవి - వలచితినే ఏపి ముదుచాలా 
౧౧ రా ళు 
తలచితే నామది 
అను. , .కాళోదు విరహ మగ్గలమాయె వలచి! 
వంచన మానవే మంచి మాటాడే క్ట 


వంచున బొడ వె పంచశగరుని చిలుకా 


యిుంచుబో ల మేటివంచు నభానలి విని జే! 1వలచి॥ 
థి 


పథమ భాగము _ శృంగారము ప్రి 


నమ్మినవాడ నే కొమ్మల పదని 
తెమ్మెర జాయే న్‌ న ప 
సమ్మకి చిగురాకు కమ్మోవి "వేనలానగచే, 1వలచి!! 


దక్కితీ వలలా చిక్కితినే గోలా 
(మొక్కేద యీవేళ (గ్‌ కున చేలుకో వె 
చక్కెర బొమ్మతో నిక గ్రాము "వేలుగో పాలుడ॥ 1వలచి! 


ర్‌, ఆనందభై రవి - (త్రిపుట 


పల్లవి - కుందరదన నాపై కూరిని మరచితో 
కొసరివేడిన పలుక వేను ఆ నెచే 
అను, , ,సుందదడీమణి వడి సుళు జెటు 
౧౧ 9 
యెందుకు యేచేవ్లు యికనై న దయజూడ వె! [కుంద 


కలనై నా మరువజాలనే నిన్ను 

గడియజూడకున్న జూలెనే యిట్లా 

అలయించిన నొదాయ మెంతే నే 

వలచి వేలునాకి (వ్రతము జెకు చుకొంటినే! కుంద 


అడుగులకు మడుగు లొ శ్తేనే శెమ్మో 
వాననీయ వె జుంటిలేనె యింతే 
పడుచుతనమా బుద్ది బంగారాయనే 
తొడరిదై వానిశే ద్రోహము శేసితినె 
"వేణుగో పాలుడగానా నన్నీ 

వేళరతుల సుఖానా కీర 


ల్లి నారంగపాణి పదములు 


శ నం 
పాణీ ప. వడ్ణకిమారున 
జాగ 


51, ఆనందఖె రవి _ రూపకం 


(aXe 


DE ఒట్టు బె బదు సుమ్మా వలదు యీ నరనాలు | 


య 
అను. ..పటకురా నాకొంగు గటిగ వేణుగోవాల॥ fen 
ల్‌ లు ర 
క్రందుంకు నకమూాట యి వెడలి తే వకమాట 
దందనకొడా రా నీదయ లెల్ల 'జెలిసే 
మెందుకు వేదో నేవ మెక్యరుశోరి చి చిన్నెలు 
సుంచరివ 3 సీకై న అందక కాను గాను॥ [బ్టు! 
ఎక్కడ నీమది కతవో యెవతెకు నీపై నెనరో 
అక్క_డ్‌ కే సోన లెగాః తేక్కడి స న 
కిక్కు_ నము వకబంయు కానిప్‌ యనివించుట 
చక్కగ నికర నా చలగ యుండుయు వాలు! lee ol 
ద డా లు 
తకనా (ల్తీకాశ్వేటి నగర వేణుగోపాల 
అగడై గ నినునాడ్‌ నందన సుఖ మేమి 
మొగ మవాూాటము వాపసి నగ ల్లు నావదన 
సగము వౌన్‌తే తేగ డిందుండను నీకు! "బిట్లు 
యా 
62. ముఖారి = త్రిప్పట 
సల్లవి _ ప మద తొలగించిన దె నేరముచేసి 


అను... 


(పథమ ఫాగము _ శృంగారము 


వెయ్యిపిధమ్ముల "వేణునోపాలుడు 
ws 
న సము జేసిన నెనరైన దలచక! 


కలన న సపరనతుల కన్నుల జూడని 
(ల Pra 


చెలువ్రుడె సీపాద నేసేవ జేసేనంశే 


వలదు పొమ్మనుచు ఆవలి మోమైకివి 
వహెలియరో సీకింత వెలుబడి యే మే! 
౧౧ 


కియ్యనీ కెమ్మోవీ తెనె లీయవే యని 


బాన చ ee ద స్త్‌ 
చెమ్యె్తీ (మొక్కిన చేరదీయ వైకివి 


అతు లా 


వి _ (ఇ 
టా ౪ a రె గాది శ్‌ ఇ "మా 
ఆనుకొ పనెమిక నణివర్‌ మురాగ ౨ 


౧సు 
9 


వాడసురును రనుకొం“కు 


ంతే 
తొయ్యులి నీకిది పోనముకాద కే! 


"నక చింతెంచే ఏ సజీితనముకాబదా' 


EE Cf ఆయి 5 
నిన్న చానింటేకి పోపదొ 


సివది నన్నా 


డు కే వేదో 


(పయ్యెద || 


ఎందుకు! 


40 సారంగపాణి పదములు 


అన్ని యిప్రుడే తార్కాణగాదొ 
తూూార యిటయి తే కోపమురాదో।! 
ag) 


నరసా లాడుకో లేదో 
నన్నజాజులు జెడ నుంచ లేదో 
పరిమళ మలద లేదో 
భామచే ఏీడె మందుకో లేవో! 


చెలిని కౌగలించ లేదో 
చేరి మోవిని ముద్దిడ లేదో 
కీలకిల నవ్వుకో శ్రేద్రో 

క్ట నోస్‌ చ్చుకోలేదో! 


వయ మరున నద్దన లేదో 
వక్కితినని వేడుకో లేదో 
నయముగా పదమున లేదో 
నాతి నిను బాయలే దన లేదో! 


కన్ను గాడిన వాడవు గాదో 
నాతో నీసుద్ది య 
చిన్న బుచ్చి తే దోనము 

“న నేలిజినని న 


54. ముఖారి ఇ ఆ 


పల్లవి = అక్కర లేని 'కాపురవళా మె 


అతని మనసు వేరాయి, 


1 ఎందుకు! 


ఎందుకు! 


! ఎందుకు! 


| ఎందుకు! 


అందుకు! 


6] (పథమ భాగము -_ శృంగారము 41 


అను, , .యెక్క_డిదీ దానిపాలాయె 
యెవరాడిన రోనములేదాయె! 1అక్కంర॥ 


మగువ నా పేరు దలచడాయె 

మమతలు మరుపామె 

సగలుచేయి అందే వుసనికాయె 

పాళఠియెక్కు వాయె 

సొగసు లీవెనుక మెండాయె 

వగలుసేయనాయె 

యిగురు బోణికిది నవ్వులాయె 

యేనుమ్మా వలప్రుమందు మాయ! [అక్క_.ర॥ 


ప్రంటివోవ తొంగి చూడడాయె 
సొంటు "వవకుటాచు 
గ 
వొంటిగా చెప్పి చాలాయె 
నోర్చు లేదాయె 
తుంట పడుచు సాహనమాయు 
మంటిను క్కాయె 
అంపెననచు యీసు నిండాయె 
జొర అరపరాని ముత్యమాయి! (అక్క_రశి 


దానిపొందు సంతోనమాయి 

జ వము తోడాయొ 

రై 

వానరో నాపొందు కలలామె 
ap 

సడ లేదాయె 

తాను వే్యుగోపాలుడాయె 


దయలు దూరమాయె 


42 సారంగపాణి పదములు 


కానివారి కిది వేడుకలాయు 
గయ్యా లే వానికి నతమాయె॥ ॥అక్కర॥ 


55 ముఖారి - ఆది 


పల్లవి - తన చిత్తము వచ్చినట్లా 
య అన ౧ 
దయసేయ మనవే యేమే, 


అను, , .నిన వే (శ్రీకార్వేటి నగర 
వేణుగోపాల చేవునితో। [తన॥ 


న్‌ న 
వెలిని పెడుకొన్నా డట చెయ్యెల్రి (మొక్కి_నాడట 
అలి వేణితో స న్నే మేమో అనుకున్నా డట 
నలినాశీకి గుడిముందర నమ్మిక లిచ్చినాడట 
ks 
జలజగంధి విభుడెందె న చల నె యుంశుకేచాలు॥ ॥తన॥ 
QQ CO 


తొడరి యీదిక్కు జూచి తె దోనము వచ్చున నెనట 

పడతివద్ద మోసముదిద్ది పదురుకొ నెనటఆ 

తడయక నాపేరు దలచి పుడక (దుంచి పెసెనట 

అకుగులో వేయిగుణముశై తే అతని దిద్ద నెవరివశ నె! ॥తన॥ 


వమోహానాంగుడు నను తోలుత మోనపోయిగూడెనట 
కహరిసాప్నేగ యిక న్న నంటుకోడట 
వాహసుశరాలని నిండు నభలో వాళొన్నాడట 


స్నేహము నాటియుండి తె చెలువనిశే దయవచ్చీనీ! తన 


ప్రథమ భౌగము _ శృంగారము 48 
58. అసావేరి _ ఆది 


పల్లవి - వంచనలకు గురులీఠడురా యీ 


చంచలావీ యనగా 


అను, ,.మంచిదిక కదా యంటివి యిక పలు 
మాట బేల వేణుగోపాల! 1వంచస॥ 


కండు జేలించి పలికి నవింన 
౧ బీ 

కౌగిలించినా వువ్వుల 

చెండ్డుదెప్పించి శిఖను జుట్టిన 

చెక్కిలి నొక్కినా 

గుండ పేరు నీకు కానుకిచ్చిన 
య 

గుసగుస లాడినా 

ముండ్లమిాది వలువ సామ్య మేగా 

ముదిత వలస తిన్నగ జెలిసనీ! [వంచన 


అడుగులకును మకుగులు తా పరచిన 

హారతులిచ్చినా - కర్పుర 

ఏడెకు సేయమని లాలన ఏగౌమోటినా 

గడియకొక్క వింత సొగసు జేసిన 

గంధము బూసినౌ 

వుడుము కలుగులోని చెయ్యిసామి తే 

యువిదె నెనరు తిన్నగ 'దెలసనీ! వంచన! 


44 సారంగపాణి పదములు 


మూతిసాచి ముదిమ్మని కరన 
ముచ్చట జెప్పినా తన 

చేతవిరుల సురటిబూని వినరిన 
చేలాగిచ్చినా 

రాతిరి నీమనసు రంజిలగ రతులగూడినా 
కోతివేతి మాణిక్యము సామి తె 


కొమ్మమనసు తిన్నగ 'జెలివ్సీనీ॥ [ వంచన! 


గ. సావేరి. ఆది 


పల్లవి - పూనలోని దారమువలె యెంత 
క నమ్మినందుకు అయినా బల్‌ 


అను. ,.మోసమే అడిగితే తగని 
రోన మే వేయుగోపాలుడు!! | పూన! 


ఎవ తె యింటికిని పోననె నాతో 

యెందరిండ్లు తిరిగివ చ్చె గడియలో 

శివశివా అతని మోము జూచితే 

సెతుయాత పోయి వచ్చిన దీరదు॥ | పూన! 


అటకమోాద చలువ చీర సైగగ 

ఆపెకిచ్చి పంచు కనక 

కటకటా వీని వేవ దలచి తే 

కాశియ్నాత్ర పోయివచ్చిన తీరదు! [పూన॥ 


నాయక సానుల నంగి నిమిషము 
బాయ లేడు నన్ను వలచి పాలక 


(ప్రథమ భాగము - శృంగారము £5 


మామ చేసి గూడినందుకీక భాం 
(దాయణము చెరియించిన దీరదు॥ (పూన! 


08. కాపి - ఆది 


పల్లవి - వక్క..కె న నానలేదు గదవే 
య రి 
వాని చెలిమికొక దండ మే మంచి 


అను. ,.చక్కని వాడై శే నిండున కే 
సఖయ వేణుగోపాలుని చేతి! వక్క! 


గుడ్డి గవం జూచి తె సీయాన!! [వక్క_!! 


ఉడుముబో తె పోయినది చె మాత్రము 

విడిచితే చాలు ననే కధగా 

పడతి తాను కుదువ బెట్టిన సంతలు 

పైక మిచ్చి విడిపించి తె చాలద॥ 1నక్క_! 


మొగమాటమున మాట తోయజాలక 

మునువు యెవతో కడుపాయె నందురు 

వగయింత లేక వాని గూడితి 

వుసురు వుంకే నుష్పమ్ముకోగల! వక్క! 


46 సారంగపాణి పదములు 
9. ధన్యాసి - చాపు 


పల్లవి - ఇచ్చిన మంచిడె యివకున్నా మంచిదె 
యింటికి ర మ్మాన వె, 


అను, ..వచ్చిశే యేమన వలచే మెచ్చుకొనీని 
మెచ్చరాని చుట్ట మే వేణుగోపాలు॥ !డిచ్చి॥ 


కలనాడు వకగవ్యగా సెలవుసేయడా 
కలిమి లేము లనగ కావటికుండలు 
కలకాలమొక రీతి గావచ్చునా వుండి! ఇచ్చి! 


మేలుదలచక యీ వేళ పోవొమ్మాంయె 

వాలుగంటి దైవము మెచ్చునా 

ఆలోచ నెందుకే అతడు మనకు వేర 

కౌలముబోవును కడను మాటనిలుచు! 1ఇచ్చి!! 


నేడువచ్చిన సెనర నెలత నన్నురతుల 
గాడిన ముచ్చట గును తెరుగనా 
ఆడికులకు లోనాదున బాగాయ 


రి ర్న ఇష్‌ ఆద న 
ఓడల బండ్ల చ్చు బడ్డు నొ డలబోను! 1 ఇచ్చి! 


60. శంకరాభరణం - ఆది 


పలవి _ తేసాూర మాటలాడకు తెలిస నీసవరు, 
ంం ఇ 


అను. ..మానినీ మనోహర (క్రీ సాళువ 


నూక రాజ కాశ్వేటి రాశేంచా॥ తేజ! 


(ప్రథమ భౌగము _ శృంగారము 47 


పండుగనుచు వెచ్చాని కడిగితే 

పల్లీ పట్టు రెండా నాపై 

కొంజెశారి మెడకు మంచిబంగరు 

గొప్పగుండ్రదండా 

నిండు కొలువులో బిపలించితివా 

నెలత కొప్పునిండా యిక 

నవుండనలద యిటువంటి నేస్తము 

యువిదె నెనయుచుండ వదలకుండ॥ లేన! 


ఎక్కువైన ముత్యాల పాపట 

యింతి కీయ లేదా యెన్నో 

లెక్కలాడి నాచేతి కిచ్చినది 

యొక్క... చీర గాదా 

నక్క_ వినయములు చేసేవారికి 

చక్కని మరియాదా నే 

నిక్క మేమంచి నోమునోచి తే 

సీకే దయరాదా యికమోద। 1 లేన! 


మరుని కేళి మెప్పించినందుకు 

మగువకింత ధనమా నా 

నరస చేరి యలుకొమ్మం టే 

సామి దంధననూ 

అరుదు జేసి యా చెలినే పొగడే 

వారా నెరతనమా తన 

పెరటి చెట్టు మందుకు గై కోరని 

"పెద్దలనగ వినమా యిది ఘనమా॥। | తేన! 


48 సారంగపాణి పదములు 
bl, ఆనందభై రవి - అది 


పల్లవి - దాని కెవ్యరుసాటీ ఆవెలది నీశే 
తగసరా రాజకిరీటీ, 


అను. , .మానిత వరగుణ పేటీ నీపై 
మరలుకొన్నదిరా మాబోటీ యికనిను 
మానదురా భానునమ తేజా 


మాక రాట్కా- శ్వేటి “రాజూ! | దాని] 


మగువను నభల నన్నుదురు 

మామనదలించు నెన్ను దురు ఆ 

వగలాడి పల్యరున కుదురు మేటి 

_ వజమణులనుచు బల్కుదురు యీ 

జగతి దాని కెవరు నదురు విరి 

జూజులంపె నీకు నదురు మంచి 

నిగనిగలు గల మొగడు తమ్ముల 

దెగడు చనుగవ బొగడ తగునిక॥ దాసి! 


వనజగంధి కనుల దీరు చూడ 

వలరాజు చేతి కిలి లీకు ఆ 

ఘన వేణి మెరుగు నూగారు సౌరు 

గణుతింప సణులిడు గారు 

సిను రమ్మనె పలుమారు తూప్పు 

మొనల కోర్యదు పలుమారు అను 

దినమునను చెలి మనము నమ "పెన 

“గొని తేమి యింతేనగ వశమూాా!! | దాసి! 


7] పథమ భాగము _ శృంగారము 49 


సుదతి నెన్నగ (శ్రీలమిన్నా దాని 

కృతుల వై కరి (శ్రీలమిన్నా ఆ 

మదవతి కేగొను సున్నానాదు 

మనవి వినవా మనసున్నా 

'బెదరించు కురు లళుల కన్నా గొప్పు 

పీరుదులు చక్రముల కన్నా సామి 

అదనిదని మగుకదనమున నతి 

నెదనుతమి వదలకను గదియర॥ | దాసి! 


62. శంకరాభరణము _ (త్రిపుట 


ఫలవి _ వలదు యీమాట వేలరా మది హిత వెన 
య రు 


వనిత యిల్లిది గాదురా 


o శ న. వ 
అను, ue వెలయ (శ్రీ మాక రాజ ఫ్‌ “కా రతా జం 
శాలులు జెలుపగ చెలిస సీవగలు బాలు పది వేలు॥ ! వలదు! 


కరుణచేతను కోరి మోహించియా 

కనకాంగి నినుజేరి మజీమజీ తమి మోాటేీ 

విరహభరముచే తరము గాక తారీ మరులూరకీ 

తరుణి గురుకుచ గిరుల నురమున 

నొరసిమురిసిన సరస మెల్లను 

మరచి వత్తుర యేర యాదారి ఓరోరి! వలదు! 


నగముశే వేళాయరా సీ రాకకై 
నఖయ యెదురు జూచురా 
తగని ముచ్చట "వేలరా నేనొకటంకే 


50 సారంగపాణి పదములు 


వెగటు దోచ దటరా చాగేనటరా 

నుగున లెలును నగగ సీవిటు 

అగడు సేయగ నగున జిగిబిగి 

సొగసు మిగులగ పెనగ గల నటరా 

నన్నంటకు రా! 1నలదు॥ 


నతతము నను వాల 


మెచ్చియుండేన జాణతీనము లేల 

బతిమాలు కొనేజేలా వినయములకునే 

నతిబేలనా యిశ్షుల చతురో ప్త నేల 

తతిని జెలుసుక అతివ వలె బహు 

గతుల నిన్నుపరతుల నెనయుచు 

సతులు మేలన ఘునుడ నేజాల నీచర్య లేల! [వలదు! 


వనజావ్నీ బోటు అెవరైనా యిచ్చటయున్నా 
వనిదాని సముఖానా మనవి జేసిరై న 
నెరసమ్మన చనవ సుంతేనొ కొనియాడునా 
అనువ్రుగను ననుదినము యాజ 

న్యనిని గలసిన పనులు హాొాెయలుగ 

తేనిసి యున్నది సీకుమనమునా! ॥వలదు॥ 


పలుమారు ఎంతేకొనరిన మునుపటివ లెనే, 

బాళితో మనసిచ్చేనా చెలువుడనుచు జూవెనా 

ఇకమిదనా యిలుచేర రానిచ్చేనా, చనువిచ్చేనా, 

తొలుత ఇెలిమిని కళలు గులుకగ 

కలిసి మెలసిన సెలవు దలతున 

తెలవు తెలియని వలపు తగ వేనా యేమైనా! [వలదు! 


ప్రథమ భాగము _ శృగారము 
68. బిలహరి - |తిపుట 


- వలనే యీచలమేలనే పలుమారు 
'మేలుదానన వే వినవే 


అను, , . బాలరో వేలుగోపాలుడు నన్నింత 
జాలిజెందించి యాలోలాక్ష్నీ యిలుడజేశె। 


కుటిల కుంతలి విను నిన్నటిేయి విరతోటా 
క్‌టుల రమ్మనె నట విట రాయడిటుల ఆ 
ఏిటుకులాడిని బిగి కౌగిట జేర్చి మజాకా 
కోటు లిచ్చినాడట యెటుల సై తునె నిచటా॥ 


కము రమ్మని సస నమ్ముతా నని విభుడా 
అయెమ్ములాడ జడను కమ్మని మగువంపు 
కు నవరించి సములు ధరియించి 
నెమ్మది నాడు] మనమ్మున! 


ఎంత సంతోనముగా కాంతలలో మేళైనా 
హోొంతకారివే యని (న్రీకాంతుకు ననుగూడి 
నంతలో దాని యీకాంతము మదిదలచి 
పంతేగించి నటుల చెంతకు రాడాయె! 


64. పంతువరాళి = త్రిపుట 
పల్లవి - వట్టి చూఫలతోనే వలపు బుట్టించ సీ 


వలె నెవరీ జగతీ వేశే ఇదినీ 


అను. . .వుట్టుక దినుసేమొ పొలతీ కలయ చైచె 
తట్టిన గువగానె తనువు రుల్లుమనగ। 


51 


ఏల నే! 


1వలనే॥ 


1వల నే! 
శ 


1 నేలనే! 


వటి! 
ఎ. 


ర్ట సారంగపాణి పదములు ' 


సందెవేళనీవు మాసందు వీధిన వెడలి 
కుందరదనలతో గునగునలా 


నుందు వచుచ్చు లేని ముచ్చువగల తొలనై 
మందిలో గ కున మాటి మాటికి తిరిగి॥ 1వట్టి! 


నిన్న జగన్నోహిసివలె తఖుక్రుగ 
అన్ని సొగసుల పీవందముగ 
కిన్నగ తిలకము దిద్ది యద్గ మెదుట 
(౮ టు 
నన్నెలాడిరొ తలుపు వార జేసుక తొంగి! [నట్టి! 


పల్ల వాధరి నన్ను గోపాల రమని బిలచి 

అల్లి బిల్లీ గా నుండి యాదరించి 

కల్ల లాడిరొ మరుని కార్చణ్యములు బాయ 

కొల్లగ రతి నేలి కోరిక దీర్చక॥ వట్టి! 


65. పంతువరాళి - అటి 


పల్లవి - వింటీరేమే ఫలులారా వాని చెరియలు 
గంటిచేమే నఘులారా, 


అను. , .గొంటుకామె తిరగే వేణుగోపాలు డలి వేణికుతురి 
గంటీలు దొంగీలిచి చిత్రగంటి చేమ చేశెనట॥ వింటి శే! 


ఇందుబోణింట్టో వుయ్యూల మంచముమోద గూర్చుండి 

పంచదార నెయ్యి పాలారగించి మందపయికర 

కందుచీర చంకలో యిరికించుకొని గడియదీసి 

కంచికావల లు వార కదిలెనట కాలికొద్ది॥ 1] వింటి శే॥ 


(ప్రథమ భౌగము - శృంగారము sp 


సరసుడ నీవద్ద జేరి మురియుచు బోగాలందిచ్చి 

పరిమెళగంధి పక్కలో పవళించి తా 

నరిప్రొద్దున లేచి దాని నరిసెణ కతించుకొనీ 

తిరవళ్లూరు దాటిపోయి తిరిగిచూచి న వ్వ్యెనట॥ 1వింటి లే 


ఈవికాని వలెనె చెలిని హితవ్రగా డగ్గర దీసి 

కాన్రు తావు లంటి రతుల తనియించే వేళ కత్తెర 

బావిలి విడుచుకొని నరిగ పయిట కొంగున తేలుగట్టి 

ఫావించినపు జె నప్రడూరు బంకాఫ్రరము కదిలెనట! వింటి శే॥ 


66 శంకరాభరణము - ఆది 


పల్లవి _ అలుక జేసి పలుకజేమొ యాలి 
వలవృుమందు జలిమో 
అను. .. వెలది విన వె (క్రీకాశేటివగర 
నిలయుడై న వేణునోపాలుడు! ॥ అలుక! 


కలికి చిలుక పలుకులకును సొలయుచు 

చెలిని నోరినాడే నను 

బలిమి జేసి వలచియున్న బాళిని 

కలసి యొంచినా జే 

తలిరుబోణులలో బలువిధముల నిటు 

చులక జేసినా జే యిక 

చెలీమి దలచి కలసి మెలసి అలయక 

వలవ్రు నిలుప గలన లలన చెలుడు॥ 1 అలుక్‌॥ 


మెపవతోడ నా మగువపు వెలగల 
నగలు యిచ్చినాడే సే 


54 సారంగపాణి పదములు 


నగముశేయివేళ నగరు బంపి తె 

అగడు జేసినా డే 

వగలుజూడ నే సౌగసుగ బిలిచి తె 

నగన్రలాడి నాడే యీ 

వగలు వలదు సుగుణముగల నగధరు 

దగిలి పొగడి తగదను బహుఘనముగ॥ ॥అలుక॥ 


నరనముగను యీ సరసిజ ముఖ 
మరులు జెందినాడే చే 

సరన జేరి కరుణ జూడమనినను 
వరస మాడినాజే 

తరుణి విన వె మును సురతము నేలిన 

సరణి మరచినాజే యీ 

మరుడు శరము చురచురమని గుకుతుగ 

నురము నొరయ బరసపె తరము మరిమరి! | అలుక || 


కూ 
0) 
యా 


(7, ఆరభి - ఆది 


పల్లవి - నేను బవ కనుగొన్న వరే మొగ 
మ్‌ నము బాయదుగా మరిమరి 
నెమ్మది గలిగనుగా, 

అను,, ,మేను నీ సొమ్మని యానలిడుకొసి 


మెచ్చికి యాడన వేణుగో పాలుడని! 1 'నేసు! 


చిన్న నాడు పండు వెన్నెలలో యిసుక 
దిన్నెలవై సురపొన్నల పొన్చున 


ప్రథమ భాగము _ శృంగారము 


పన్నీరు జల్లుక పవళించె లాహిరై 
యిన్నెన్నో విధముల యెద నెద నదుముక।॥ 


డారినుంచి కలలోవచ్చి పై కొన్నట్టు 
వులికి దిగ్గునలేచి నే నెదిరించినట్టు 


లీరుగాదని డింకి తిరిగి సొలసినట్లు 
చారీ లెన్మున్న ట్లు చె చె పటినటు॥ 
౧౧ ఉండరా రై ౧౧ 
మగడు వినిన చుట్టము తెడబాసిన 
తగదని భూపతి దండన చేసిన 


అగడై నా యెంత పాపము వచ్చిన 
జిగిబిగి సాగ్గనుగ వగలు పెనగొన॥ 


68. ముఖారి = ఆది 


పలవి _. చాలుచాలు వానినే సము యిక 
యా Pt) 
చేలనె మనకూడ 


అను,,.బాలరో వరద నారాయణు 
డా లతాంగి గూడి మెలగి యుండు! 


అస జెప్పి గుడిముందర యిచ్చిన 
బాస మర చమ యో 
దోసశకారి మెందరినో యీవగ 
సాగక 

నా సరైన చెలులువిన్న విక విక 
నవ్వ రేమమ్మ విన 


రఫ్‌ 


1నేను॥ 


1నేను॥ 


| నేను! 


[మాలు]! 


56 సారంగపాణే పదములు 


దోనమో కలిగిన మాటంెట 
కోన మెందుకమ్మ పోవమ్మ। చాలు! 


తనువు తనది జేసియున్న నావం 

లేన దలచడమ్మా యేదొక 

మనవి దాని శెడిగింపక వినడట 

ముంచి పనేనమ్మా 

నెనరువాని జాడ లాడకాడకు 

నేడుగంటికొమ్మా అతి 

వినయమెల్ల ధూర్త లక్షణమశే 

విధమాయెగ దమ్మ లేవమ్మ॥ | చూలు!! 


వరద నారాయణ సామెంత 

వంచన వాడమ్నా నా 

సరస జేరి ననుగూడి లేదనుచు 

సాధించె గదమ్మ 

యిరవ్రు పల్లి పనై తేనే తన 

యెక్క వెవరికమ్మా యె 

మెరుగనట్లివాని వలెనే వ్రుండ్‌ 

యెంత జేసెనన్మా పం! | మాలు! 


69. ఆనందధై రవి _ ఆది 


పల్లవి అ రమ్మనే యూమేను వాని సొమ్మనే 
కాగిట చేర్పు కొమ్మశచే మాని లేన లిమ్మునే 
(0 స్‌ 
అను. .. బొలనే తమక నుణప జూలనే పతిజూడపి వార 


సేలనే యీ జవ్వన మేల నే! (రమ్మనే! 


8] ప్రథమ భాగము _ శృంగారము 


మించెనే మరుడు నన్నెది రించెనే శుకశారికెలు రవ 
ింశానే నెలరాజు గర్వించెనే! 


వాదపే యీమేను నీచేగాదశే వానినిందు తే 
రాదే నెనరింతే న లేద శు! 


మెచ్చెనే దాని నడిమోాకి దెచ్చెనే మేలై న వికుదు 
లిచ్చేనే యొంతపని వచ్చేశనే॥ 


నాయమా వెతలు బెట్టు టాదాయమా వొంటిగానుండే 
పాయమా నావెలిమింత హేయనూ॥ 


హమూచునా తొలుతటి వేమ దాచునా మనసున దయ 
తోచునా నేరము లన్ని కాచునా॥ 


ఒటు బెటి న న్నేలీనా వరదా నారాయణుడా పి 
౬ వ ౧౧ 


పటునా తిరుగా చెట బటునా॥ 
౬ (A) ర 


పల్లవి _ రాజీవాశీరో సామిని రాజిగ రమ్మన వే 
అను. , ,రాజనమున మా యింటికి రాచెల్లదు కన చే! 


చెలులే మే మెగబోసిరొ ఇలువునితో నేడు 
పలువురు యెంతో పెడన పలుకక యున్నాడు! 


ey యిచ్చిన నమ్మికలం తా యిప్పుడే మాయ 
హా యేను” జెలుపకున హాయే లేదామా! 


స్ట్‌ 
రమ న! 
ర మునే! 
|రము నే! 
[రమ నే! 
1ర మ్మనే! 


(రమ్మనే! 


| రాజీ! 
| రాజీ! 


| రాజీ! 


రర సారంగపాణి పదములు 


వ్రూరశె మది నొప్పించి తె వూరట యేమమ్మా 
వేరుగ నను జూచితే నవ్వేరు గదే కొమ్మా! | రాజీ! 


వరదా నారాయణుడీ వరచాక న న్నేలి 
సరిదానికి యనమిచ్చి కొనరి తా బతిమూలీ! | రాజీ! 


71. ముఖారి = త్రిపుట 


పల్లవి - అరుదు గాదటవేమె యమ్మనే జెల్ల "నే 
డతడిందు వచ్చినది 


అను, , .నరసిజమువీ. అన్ఫణ నరసీతటి నెలకొన్న 
పరమాత్ముడై నటి (ప్రసన్న "వంకట శె "ర॥ | అరుదు॥ 
= ట్ర 


దక్కితినని చెలులెందరో చుట్టు తిరుగగ 

వక్క తేప కడవై న తొక్కినాడకే యింక 

యెక్కడి మోహమే యెప్పుడు నిన్నెరుగడు 

చుక్క వంటి ముత్యము ముక్క_ర తీసుకొని! 1అరుదు॥ 
నిగ్గు లెంతసేవే నిలువుటద్దము మాసీ 


౧ 
సిగ్గు పడకపో వె దగ్గరి విల చీనీ 


యెగ్గు బెశేవ్రసుమో యేపని జెప్పిన 
౧ న, 
మొగ్గల పని స్‌ మొన్ననే తీసుకొొని॥ 1అరుదు॥ 


(వేమమిర నిన్ను సెనగి కూడే వేళ 

రామామణిరొ యుపరతి గానీ ముందర 

సామిగాదా యని వంచాడించ బొ య్యేవు 

నేమము శేవైని నేవళము దీసుళొని! |! అరుదు! 


(పథమ భాగము _ శృగారము ర్‌ 
72. కాపి - చాపు 


పల్లవి - నను గురుతు దెలియ నిచ్చున యీ భాగ్యము మాద 
నాతివల్ల నేరమా యీమె 

అను. , .ఆన్ఫణ సరోవర మనుకోగా వినలేదా 
ఘన వేణి (పసన్న 'వెంకటశౌోరి నేగాదా! |నను॥ 


నగము శేయి దాక సంభానా లంవీంచి 


వగలాడి నీవు నావద్దికి రాలేదో 
ఇగురుబోణిరో యీాసుద్ధారుగ కుండ నాడీ 


మగరాల కమ్మ లేమగడిచ్చె నే పీక్ర|| ||నను!! 


తలిరాకువంటి పాదము లొత్తుచుండగ 
అలసితివని నీతో అన్నడై న కదా 
= ది 
తలపు రాదుగ యిసుమం తె న సీ మదికి యీ 
గిలకల మంచ మేచెలువు డిచ్చె నీకు! ||నను!। 


(తాణ దానవె తలదడివి బాన జేసిన 

యేణావీ. నమ్ముదుర యెంతటి పనికైనా 

మాణిక్నములు చింది మాటలాడితే సీకీ 

ఫీలా దీసిచ్చిన విటకాని పేశేమె!! 1నను!। 


మరుపు వచ్చుటకు మహా నింత గావలెనా 
కిరులు మించిన వార స్త్రీల ధర్మమే గాదా 
పరిమెళవతి యీవుప్పరిగె గట్టించిన 

దొరయెవరో డెలుపవే దోనకారి సుంత॥ !|నను॥। 


వింతే యిది యేమైన విరిబోణి నిను వాసి 
అంత నిన్నటికి పదహోశేండు మటుగ 
లు (oe 


60 సారంగపాణి పదములు 


కంతు కేళి నన్ను గలసి నందుశే సాన్నీ 
వంతి తొలు చూలు ఫొడుశెవరి పోలికె అయినా! [1నను॥ 


7. ఘంటారాగము - ఆది 


పల్లవి - తటుకు తటుఫు మని యదరీనె గుండే 
దిటవు లేదె వీ సాశ్నీగా 
అను, , ,కుటిలకుంతలి యనృణ సరోవర 
మట (ప్రనన్న 'వేంఠట జర మొన్న 
చిటికిలొ వలపించి పోయెనే 
నెటులవై తు దెలుపవెనా రొమ్మున!। | తటుకు!! 


నిలువ సీయదు నిలిచిన చోట 
నిమిష ముక్క. యుగ మాయెనే 
పలుక్రనీదు (వాణనఘిల మోది 
బాళీ యెప్పుడు మరువాయెనే 

తలచి తలచి వేదనచే గుందితి 
తేలవాకిట నిలచి మెదుకు చూచికి 
లలన యీాలెనిపై రోసితి 


చెలువరాయని బాసిన ముదలుగ॥! 1తేటుకు!! 


అన్న మేమో నా జిహ్యకు సుంత 
హాయ నేది లేదాయ న 
కన్నెరొ విరహాన్ని చేత 

ss ca 
కరగి మేను సగమాయవే 
అన్ని దై వముల "పేడుకొంటి 
అతిసికై న వారిని శరిణంటి 


ప్రథమ భాగము - శృంగారము 


యెన్ని శకునములో జూడమంటి 
యెమ్మకా డిటకు రానందున! | 


గతులు జేలించిన నాసామి 

రాక సమయ మిటు జేసెనే 
అతివరో నరివారు నవ్యగ 

అగడు నాతల (వాసెనే 

పతిని విడచి నేనేవగ సైతు 
పణతి యీ తొడవు లెచట వైతు 
మతము మించె చిలుక కేజి కాతు 
మేలువాడు వేంచేసే టంతలొ॥| 


hs ఆనండభై రవి - అది 


పల్గవఏ - నీ యింటికి నీవు వచ్చేటందుకు 
నెలత నంప వలెనా 


అను, , ,రాయబారవమూ చికుతని చెంగల్వ 
రాయా యిదీ మా బాగాయ! 


ఎప్పుడు వత్తువని యెదుశే జూచుచు 
యెవరు వచ్చినా శకునము లనముగుచు. 
MK 

కపట చె వాల కెల్ల (మొక్కు_చు 
కరగు చున్నను చే విలచుచు॥ 


ఒకటి ఇెండనుచు దినములు యెంచి 
వద్ద దిరుగు చిలుకల నదలించి 


61 


11తటుకు!! 


1 తటుకు!! 


1వియింటి! 


1! సీయింటి। 


62 సారంగపాణి పదములు 


సుకము 'లేక పైప తమి మించి 
సొలయుచున్న ను పొంద దలంచి॥ | సీయింటి! 


చెలుల కందరికి లంచము గట్టి 

శయ్యమిాద చెక్కి_ట చెయి బెట్టి 

వలరాయని రోయ బాయ దిట్టి 

వగచుచున్న నాపై దయబుట్లి॥ 1సీయింటి! 
రి రి 


7. నందభి రవి = శైపుట 


పల్లవి - వలచి వచ్చిన దానరా మది తమిదీర 
మెలగి కౌగిలీరా 
అను, , , చెలులు నవేంురా చెంత 'జేర్చుకోరా 
లలితుడవా (శ్రీకళ్యాణ వేం పేళ్యర। వలచి! 


అలగి యుండుట వలరా నేరమేమిరా 

పలుకరించ రాదా బెరా 

చలము సేయశె రాసామి నీకు (మొక్కే. రా 

నిలచి మాటాడర నీ కెదుశే జూచితిరా॥ ॥వలచి॥ 


మరుడు నన్నె దిరించెరా యేమితోచదురా 

ఏరహా మగ్గల నూయెరా 

స్‌ నమ్మినాను రా నేటి నే స్రమటరా 

తరి జెలసీ యేచకురా తనువు నీ సొమ్మేరా॥ (వలచి ॥ 


ఎంతని వేడుకొందురా మోహనాకార 
యెన్నా క్లనుసరింతురా 


ప్రథమ భాగము - శృంగారము 68 


అంతరంగ మీవేర ఆదుకొందును రారా 
కంతుశేళి సూడరా 
కళలు చెలంగనురా॥ వలచి! 


ది తీయ భాగము = దేశీయము 


న రాతను. 


76. బేగడ - ఆట 


పల్లవి = సీపొందు సేయక విడచేనా వేరే 
నెలకొప్పున విరులుముడిచేనా అశే 


అను. .. బాపురే నేసేయు ప్రతిన చెల్లకపో శే 
నాపేరు ఇక వేణుగోపాలు డనవలెనా! 1నీపొందు! 


మరునిగూర్చి తపము సేయనా యీడా 

మనసులేదంశునే ఆమెనా 

మరులు నిలుప లేక మరిమరి వేడ్షితే 

కరుణమాలి యె కండ్లైర సేయగానే! 1సీపొందు! 


పాట బాడి మెప్పించనా నీ'పె 
(cn 
పదము జెప్పి వలపించనా 
బూటకాలమారి నీపుణ్య మ నేకొద్ది 
మోటుబారుకొని మొగము చిట్షించగా నె! 1నీపొందు!! 


కూనలమ్మకు వేట గొట్టనా నిన్ను 
గూడి తే పొంగళ్ళు బెట్టనా 


64 సారంగపాణి పదములు 


బానో బతిమాలి నరనకు రమ్ముంచు 
కాని చే లెమ్మని కసరి పొమ్మనగానె! 


TT. భైరవి _ అది 


పల్లవి _ సీకూతురి నడతలు నీశేనరి 
లోకుఅఆవగు వ 


అను. , .ఈకొాడికి లెల్లవారెగద న 
న్నిక ను వేణుగోవాలు డనదట॥ 


నిదురబో తే లేవ మనసు బుట్టదు 

నుదుట యేనాడు బు బెటదు 
ర 0 

ఇదియుగాక తమలపాకు ముట్టదు 


ఏడాదికి కొప్పు విడచి కట్టదు॥ 


సిన్లచేత వకనాడు మును 
లి 
వింత జూచినా నవ్రంబుటను 
ల 
రాణినాసమట అడుగటు బెటదు 
రి 


రామరామ సాగన చేది గిట్టదు! 


'నేనుగూ డేది తనకు గూడదు 
నెనరు గూర్చి నాతో పలుకాడదు 
పూనినట్టి మంకుగుణము పీడదు 
బుద్ధిమాట జెప్పేరని చూడదు! 


1సీపొందు! 


|| సీక్రరా కుంది! 


|1పీకూ తు[॥ 


1విళూచు॥ 


1సీకూతుర॥ 


9] ద్వితీయ భాగము _ చేశీయము 65 
78. భైరవి _ ఆది 


పల్లవి = బీజ్జబిగుసుకొెని వీలిచి తెరాను 
భీస్మీకరించుకొని 


అను. . . వెరివెరి పోకలీడ సాగవు 
-వేణుగోపాలుడు నా తేరు॥ 1బిర్ర! 


గొప్ప ముత్యములు జెచ్చిన జాడ 

కోమలాంగి విన్నవించ గానె 

కొప్పువీడ జారుపయిట తొలగగ 

'రప్పవాట్లు రావేదశు యిప్పుడు! [బర 


మెద-రాకడే దెచ్చిన సుడి 
ది ది 
వను నును మందలించగా నె 
అద్దమచట పారగుమిక్కి- బిరబిర 
మిద్దె పయికి రాలేదట యిప్పుడు! గిర 


పతక మొకటి నా దగ్గర జూచి 

భామామణి సైగ సేయగానె 

అతివ అన్ని పనులు మాని నన్నుప 

రతుల నేలుళొంటివి గడె యివ్వుకు! కవి ర॥ 


7. కోశ _. ఆది 


పలవి _ చేతి సొమొనరయిన యితురొ 
య € పల 


కూతురా యిబు సేమరా య్‌మె 
యయ 


66 సారంగపాణి పదములు 


అను. , .పాతకురాలా పీకు వేణుగో 
పాలుడెక్క_డ దాఫ్రరమాయె॥ | చేతి॥ 


ఎంత మంచి తీరై నటే ముసి 

లవ్య తాళిబొట్టు యేమో 

వింతగా పచ్చల మొలనూలు 

వేలి వెండి చుట్లు 

అంతకన్న చూడ మూడ ముచ్చట 

అక్క చేకట్లు అయినా 

యింత పెద్ద వెళు వేనా పతకము 

యీనగాచి నక్క కిచ్చినట్లు! | చేతి! 


అల్లుడే? నాపాలికి వాడొశ 

అస్వుల కానన్ము భువిలో 

నల్ల వాని నమ్మరా దనే నుడి 

కల్ల గాదమా 

యిల్లుజేరి లోతు పాతు గని వీ 

డెంత జేసె నమ్మా యిక 

పిల్ల దిన్న కోడిని రా రమ్మని 

వీలచి తే పలుకుచే నమ్మమ్మ! | చేతి! 


వడ్డి కాళించి "మొదలు పోయిన 
వార్త నిక్క_మని 'దెల్వను నుంత 
సడ్డలేదుగద వె చదువ బెట్టిన 
సామి తే ధర వెలసెను 

దుడ్డు సెలవు సేయ లేక జుబుగుచు 
తొడరి నిన్నే యెనసెను యిది 


ద్వితీయ భాగము _ -దేశీయము 67 


అజెడు బీయ్యము దెచ్చి యిచ్చి మా 
cs 
యమ్మ నీపసాద మన వలసెను! 1 చేతి! 


80. తోడి _ చాపు 


పవి _ తలి చెప్పిన బుద్ది దలచి తె నాగుండె 
౧౧ ౧౧ ధు 


అను, . . అల్లుని కోరిక లాపెకే సమ్మతి 
పల వాధరి మారుపలి పట కాళించి! 1తలి॥ 
cn య ap) మట. 


మగనాలనుచు సోకరాదట పెద్ద 

మహలు మోద ఉంచేదట యీ 

సొగసు దక్కరు చూడరాదట శే 

పగలు నన్ను పక్క బాయనీయడట। 1తల్లి॥ 


ఇంటి కెవ్వరు రా రాదట పొరు 

గింటికై న పోసీడట వెను 

చెట కావలి డిరిగేదట నా 

వంటి బిడ్డను వాని వశము చేసీనట॥ తల్లి! 


పందెము లాడుచు గూడేదట వచ్చి 

పదము బాడీ నవ్వించేదట యిట్లా 

కొందరు నమ్మ తై నారట వేణు 

గోపాల రారమ్మని విలచేనట॥ |తల్లి॥ 


58 సారంగపాణి పదములు 
81. సారంగ = త్రిపుట 


పల్లవి - నిన్ను యేమని వో కన్నెరో మగని 
కన్నుల జూడక యున్నావు ఇపుడు 


అను. , “పన్నగ నయనుజా గోపాలునిగూడి 
వెన్ని పనులు జేసిన అన్ని చెలసియుండి॥ 


చుటు కొలారిండు గటుుక్‌ యెపుడు 
23 య య A) 
పుటినింట నుండి రటుగా 
ఈక రై 
"సెశుల కొలది మేల్‌ పటుచీరలు చేర్చి 
రి ర్తి 
గొట్టు పడితివే మెడను బొట్టుగట్టిన విభుడు! 


ఖజ్ఞాయములను దెప్పించుక సీన్ర 
బొజ్జ్ఞలనిండ భుజియించుక్ష 
గజ్జలందెల రవళి ఘల్టుఘల్లని [మోయ 


లజ్జమాని పతిని ఖొప్బవలెనే జూచిన॥ 


చెలియ సీ వయసిట్ల చెలైనా వాని 
కలయరాద నీకీ కనశేమే 

నెలత నీసోదరి సీకన్న ముల 

యిలను మోనడతలు కులమువారు విన్న! 


॥నిన్ను॥ 


నిన్ను! 


నిన్ను! 


నిన్ను | 


ద్వితీయ భగ = చేకీయను 


అను. , . కాపుకు మూల మిశేరా వెలికాడ 
యింతటనై న కులుకోశా! 


దాని తల్లీ చెడ్డ తొత్తు అన్న 
దమ్ముడై తే యింధద్రజిత్తు ఆ 

చాన సోదరి పలువిత్తు వక్క 
సారెతీసెగ హంసల పనినత్తు। 


ఉప్పుచట్టి అమ్మించు చెవులు 
వుండది కుదువ బెట్టించు నేవే 


జ్‌ 


అప్పుల వాలు సెయించు సెలవు 


ఇ పాయ'ే శెమ్మిని కోపగించు॥ 


QQ 


ఇంటి పనంతా సేయించు నో 

రెత వవసి వాయించు బలు 
యది 

గొంకుకాయె చరియించు వేణు 


గోపాల నిను రతి గూడి వాదించు! 


69. మధ్యమావతి ౬ చొప్ప 


పల్లవి _ ఇప్పుడు గాక యించెప్పుడు బెదరించే 
cn 


ఏంతి నిన్నన దోనమా 


అను,, -చస్సుడు చేయక వేలయుగోవాలుడు 


in wi 
చంక బెట్టుకొన్న నము రాను | 
అ 


చుటు కొొలారిండు సుంతలో దనిడిదాు 
రి ౧ ౧౧ 

పెటిుమంచను దూది పరుపు లాయె 
ట్‌ 


69 


1నరూసను॥! 


క్హమోాసము॥ 


1మోనమను! 


|! మోనము॥ 


| ఇప్పుడు! 


70 సారంగపాణి పదములు 


పెస్పైలకొద్ది కట్టు వర్ణములాయె "పరి మెలదనమాయె 

కట్ట కున చేతకాసు పీనమాయె 

వ్రటిమిద నేతి వుగ్గాలాయె 

పట్టిన పను లెల్ల బంగారు వెరువాయె 

వట్టాకు వుడికించే చట్టి దూరమాయి! ఇప్పుడు! 


పడతిరో వూరూర పైరు పచ్చలాయె 

కడ లేని ధాన్యాల కణజలాయె న 
మెడదిప్ప రాకుండ మినుకు సొమ్ములామె 

మెరుగు టద్దము లాయె 

నడితీలో ee నాగరీక మాయె 

నానాటికి పని నాణ్యమాయె 

వడినిండా తరగని వక్క_లాకులాయె 

ముడికే చాలని గుడ్ల ముచ్చట మరుపాయె! 1 ఇప్పుడు! 


ముప్పూట భోజన మే మంచి వొప్పాయె 

కొప్పులోకి పూల గుత్తులాయె 

అప్పుకు నీసొగ సతనికి మెప్పాయె 

హాయిగ కలయ నాయె 

చెప్పిన మనవులు తప్పక వినుటాయె 

గొప్పవారు నిన్ను గ్‌ గాలుచుటామె 

చెప్పవశే వకరు దిప్తిలో లేదాయె 

చిప్ప కొలత గంజి యెప్పుడో వెగటామె॥ ॥వ్రప్పుడు॥ 


84. మధ్యమావతి _ 


యిక క్ట స యింటికి 


ద్వితీయ భాగము _ చేరీయము 


అను. ,.వహార వార నికు చిత్తజు 
భవన మింత వెళుపై తేనే! 


గడిసేపు బిలచిన గడియదీయను రూకలు 
విడిచి చేతులో జెడిజేగాని అడుగిడ సీవు సరినరి॥ 


వక్కా_కు లేకుంకు మంచమెక్క_నీయవు వకటి 
తక్కువై న తిరిగి కడప తొక్కసీయనవు సరినరి॥ 


గట్టిగ పాలిండ్లు బిగబట్ట నీయవు మొలను 
కట్టిన నీవి బంధము ముట్లనీయనవు సరినరి॥ 
నా వి 


ప నైన కాళ్లు బిసుకమనేవు మంచి 
రసికుల మాననము hws చేసేను సరినరి॥ 


వేణుగోపాలుని గూడి విడనాడేను పంచ 
(పాణముగ వున్న సామితో పంతములాడేవు నరినరి॥ 


05. పున్నాగవరాళి _ చాప్ప 


పల్లవి _ ఏమిసేతు మోనమాయెగా ఆ 
మ్‌ నందాయెగా ఇది 

అను , .కోమటి ఏిశ్యానమాయగా వేణు 
గోపాలుడు రాడాయగా యిక! 


వలచిన డెక్కు_వామెగా బల 
వంత మాఘ స్నాన మాయెగా 
బలిమి చేసిన వట్టిదాయెగా ద 
బ్బర కాని వించాయెగా యక్‌! 


71 


lఎవణె న॥ 
చు 


|! ఎవజె న॥ 
ఇక 


|ఎవడె న 
లు 


[ఎవరై న! 


1ఎవడె న॥ 
రి 


[ఎవజడె న॥ 
Qa 


నేమి! 


1 నేమి! 


భో. సారంగపాణి పదములు 


కిలువ బో తె అలుకాయగా నా 

నాని యిట్లాయెగా 

పలుకే బంగార మాయెగా తిల 

పతి చుట్టకికె మాయెగా!! ఏమి! 


రచ బెటి గూడు టాయెగా అంద 
ww ఈ 
రాని మాని పండామెగా 
ముచ్చ కే మరుపాయిగా నే 
ముల తీయదన మాయగా! || వమి!। 


66. నాటకురంజి _ (త్రిపుట 


పల్లవి - పీపాదాలకు దండం నీతల్లి కొక సలాం 


సీ యింటికక రాంరాం అయినా 


అను. ,.ఈ పాపము కద్దా యి్లె తే కాపుగము 
క్రో రు నవు ౩రే సీ దోప నా తరమే! |; ఏపాదా!! 


Wa ౧౧ 
పల వాధరి నెలకు పఎసుఎ నూరు 
aa) ea "7 
చిర సామాను చె౨ంచి యుండగ 
be ౧౧ aa) 
me బ్‌ 
అలరి జెసేవు అది యిది అడగని 
య 
న 


ఇల్టు ఇరక మునుపే యెలికె రావి డన్న్టు!! [సీపాదా!! 


వెన్న వూరశే నాపై మోడిజేసిసంద కు 
మున్నూరు వరహాల వః లయ యొనని సి 
నిన్న నే దెలిసె ఏనిగ దాహమే సీది 

కిన్నతిన్న గనయ్య దివా వ పసివచే || | | నీపాడా!॥ 


10] ద్వితీయ భాగము - చేశీయము 78 


కొంచగ కైనా వేణుగోపాల రమని 

పంచ బాణుని శేళి ప్రౌఢివి ననుగూడి 

సంచితమంతయు సం్రగహించుకొని 

మంచిమాటల గుడిసె వంచేదానవే నీవు! [1 సీపాద!। 


87. పంతువరాళి - చాపు 


పల్లని _ అంబలి దాగేవు నెత్తివాతసీకు 
అన్నము సై చదజే పాత 


అను, ,.సంబా వడ్డు దంచి సత్రాలు బెశ్లేవేో 
యంబెరు మూ నారంకు మెగతా శనుకోొంటి! ॥1అంబలి॥ 


తలి పేరు జెప్పి పుల ని కూట్లిళ 
యగ (ag) tam 
కిల్లిల్లు దిరిగేవు ఇడి మానమా 
నల్లనావుల వాలు కొల్లె మి మందలో 
చెల్ల బో చలివేళ చై వెంట జారగ॥ 1 అంబలి॥ 


అకు చేతబట్టి వాసుగా నిలుచుండి 

వోక బద్దకు హోవ పాటలే 

కోక స్వీ వక్క గోనె కెన్నడె ఖర్చు 

రా శేందుముఖ ముక్క_రాగులు విసరుకోని॥ 1అంబలి! 


పతియైన వేణుగోపాలుడు నినుగూడ 

_ నతకల బడ యిచ్చె సర సమూ 

అకుపల గుడ్డ లేగతి సీ పుట్టుకయేదో 

మెతుకు కలిశానికి మెదల దెన్నడు గొడ్డు! = శఅంబలి॥ 


74 సారంగపాణి పదములు 
88, సంతువరాళి - చాపు 


పల్లవి - నిష్మర్ల గా రాత్రికొచ్చే వాడవై శే 
నిష్కాలు గొంచు రారా నేనా 


అను, ,.ముష్క్లరి వినను యీ శుష్కువియాలు త్తు 
రుమ్మ లు దిగివుండే లపహ్కరు లో నుంచి 


దండిగ పొవ్యాకు "రెండు వీశల వక్క 
పండుటాకుల ముడియ పాల కావిళ్లు 

కండ శర్కర దుత్త శొజుల బుట్టలు 
యెడ జారగానే యె త్తించుకో ఫ్య! 


పూలు గంధము బుక్క_ పునుగు లవంగాలు 
యేలక్కాయలు తుల మెత్తు జూపి 
పాలుమాలేను దీపాని కజ్జెడు నూనె 
యీలో బంపించి నీ ఏంట్లోనే భోంచేసి! 


ముసి మడుగు రవిశెలు మూడు కొంగులచీర 
దినుసువారి పప్పు తేటద్దమూ 

పనిబూని కష్ట. సాగించుక . ' 

నను రతిగూడి ఆనంద మొందుటకు॥ 


89, సంతువరాళీ - చాప్ప 


పలని - ఒటిచేతుల నేడు వచ్చినని న 
గం మ 


నొకలాగున జూడక చేపే 


॥నిహ్కుర్గ | 


॥నిష్కర 1 


|నిష్కర్ష్న || 


ద్వితీయ భాగము - చేశీయము 75 


అను. , పట్ట పేనుగ దెచ్చి పణతి సీవాకిట 
కట్టి చేయకుంఖు కాని యిది మాసమా॥ ఓ 


౭స్తై 


కంచి మాణికె దారి కడగొట్టు పిల్లను 

కన్నెరికె ముంచలేదా రాము 

నుంచుకోక మునుపే వుదయాది మంగకు 

నుంగర మంపలేదా 

మంచము (శ్ర్రీరంగి మనమరా లడిగితే 

మౌాపే సాగించలేదా - నిన్న 

యంచ కిచ్చింది మో మెదురింటి వాణికి 

వంచిన తలయె త్తి యించుక పలుకన! 1 ఒట్టి! 


అరణీ నాంచారి మేనకోడలి సమర్త 

కరవై. దరిశించ లేదా పుణ్య 

పేరంటానికి తంజావూరి శేషికి గుండ్ల 

చేరు దార బోయ లేదా 

చేరూరి గంగకు సూరి ముక్కు.కుంటు 

జేరు నడిపించ లేదా నిన్ను 

నారగంటి మద్దేల నరిశికి దోవీందొ 

"లేరజేసి తలుపు వారకు వొదిగేవు! (ఒట్టి! 


నాణ్యమౌ కాశ్వేటి నగ రాన వుండేది 
నాళ్టుగ యెరుక లేదా నిన్ను 
వేణుగోపాల రమ్మని రతిగూడి ఆ 
"వినక కాదన రాదా 

యేణాత్నీ యేడాది మనసు బట్టితి వై నా 


76 సారంగపాణి పదములు 


యిలు బంగారు గాదా యెంత 
య 


(కొణదానవే చేనింతగ బతిమాలి తే 


కాణాచివలె రోని కడప వెళిరావు!' (ఒట్టి! 


90. పంతువరాళి - ఆది 


పల్ల ఖా నాయక సానై నందుకు పాట 
నయముగ పాడనలె అందున 


అను, ,.గాయక మెరిగి వినువీం చేందులో 
మనము గూడవలే ప్రొఢ॥ 1నాయక॥ 


కాసుక్లై న నక్క_లాకులు తీసుకోను చేతులాడక 
"కేసు పండ్లతొ సొమ్ములుజార చేసుక కులికిన శ్తుగాదు! |! నాయక! 


సొట్ట బుగ్గలతోను వెండి మెళ్తైలువేళ్ళ రొదలుసేయ 
పట్టుచీర eee గక ట్టు కులికి 'న్టేగాదు! నాయక్‌ 


బడిబడి కటిశాలు బిలున అకుగుమోాద అడుగునిడుదు 
అడనె కెలియక చమరుమోద అజేనని ముగిసిజే కాదు! (నాయక! 


కోశేరు బెశ్సెట్లు ముక్కున వాటమెన నత్తుబెట్లి 
[టు ర ఎ ర 
మాటా పలుకు చేరక పసువు మరి యింత బూసితేగాదు! [$నాయక! 


పొట్టివాపన శాలువ ముసుకు బట్టుకొని విళ్లారయన లె 
సె య 
పెట్టాడించు కొంటు మంమైల చుట్టుతిరిగి న స్తుగాదు! [నాయక ॥ 


ఒకనితో నరసాలాడి వేరొకని జూచి సై గ బేసి 
ఒకని ముదు బెటుకొని ఒకసి రను న్నశకుగాదు॥ నాయక ॥ 
స da 


* 


ద్వితీయ భాగము - బేశీయము 


“వేణుగోపాలుని గూడి వేలాం తలు సంపాదించి 
రాణివానమనుచు గోడలు రాతిరి దాటీన్ట్రేగాదు॥ 


9. పంతువరాళి = ఆోదీ 


పల్లవి = ఇంచుబోణి నను న వ్వేరట తమ 
దింత గంపెడు దాచుకొని ఇది 


ఆను. ,.ఎంచబో తే మంచ మెల్ల కంతలు 
ఎవ తే సుద్దమోా యివతల రమ్మను 
పంచసాయకుని గన్న ఖునో 
పాలసామి తడనని యిల్లాండ్లుగ | 


దక్కితిమని చెలులు భంగపడి నం 
ఛానాలు నడిపించిం దెరుగవె 
యెక్కుువైన రవలసొమ్ములివి మా 
శక్క_డిదని మందలించ రాద శే! 


చేడెరో బొక్తుగోసిన కొడనలి 
యీోడ నాచేత నున్న దిదిగో 
మేడ లెవరు కట్టించి నాగని 
జాడగా కదిలించ రాద శే 


అడ్డ మాజ్ఞ లేదు వారి. నోటి! 
ఆతనిశేమి భయమా నను గూడి తే 
వొడ్డపింం తేమ కడుపున బుట్టిన 
బిడ్డ 'లెవరి పోలిశై_నది తెలియక! 


77 


(నాయక క 


4ఇ్రించు!! 


గల్తంచు! 


1ఇంచు!! 


* ఇంచు! 


78 సారంగపాణి పదములు 
92, పంతువరాళ్ణి - ఆది 


పల్లవి - వార(న్ర్రీ నీప్రక్క_లోకి 
యూర గె వచ్చునా 


అను, . . తేరకు దొబ్బీనని జూచేవో 
పోరా పో వేణుగోపాల! 


పందిళ్లు తా నొకడే వేసి 
"బావిలో నీళ్ల న్ని మోసి 
నందుగోడలు మదురు బోసిన 
బొందిలి వానినె సున్నజుట్టిన! 


పాలు దినము దెచ్చి యిచి' 
బట ళింబోతును బట్టిచ్చి 

(A) A) 
వేలో మందల దోలిన గా ల్లి 
శెంగడకే నామము బెట్టిన! 


నమించి నన్వ్నాాస్సి వారి 
నయము చేసీ గుంజుకొని 
అనుజ వుడ కాడించి 
అల్లా పనికి దుద్దు బెట్టిన! 


నరహరిభట్ల వేలి ఉంగరాలు 
యెరువు దీసికోని 

తిరుగ అడుగబో శే నెత్తిన 
తిరుమల కొప్పు బెట్టించిన। 


వేణుగోపాలా నీవు వొక 
విడెమైన తన చేతి కియక 


క వార॥ 


| వార॥ 


వార | 


nel 


బార | 


ద్వితీయ ఛాగను _ చేళీయమను 79 


పీణుగా మును గూడినందుకు 
పీధెక్కి రచ్చలు బెట్టించిన॥ [వార॥ 


98. గొళిపంతు = ఆది 


పల్ల వి _ నీ పప్పేమే చిమిడిం దిపుడు 
కోపగించేవు ఓసి 


అను, పాపాత్ను రాలా వేణు 
గోపాలుడు నమ్మించి నందుకు! 1న పచ్పేమి! 


హ్‌ గుడిశంతా పోయి చుట్టు 

. కొల్తారిండ్రాయ నులక 

'ఆతాళ్లా నల్లుల కుక్కి. వదలి 

కీళ్ల మంచ మాయె! నీ పచ్పేమి! 


తుండుగుడ కశు ముదుకు 
క 6 టు 
కండె చీరాయె పురిటి 
కుండలు తిరిపెమె త్తే తొత్తుకు 
వెండి వాతలాయె! నీ పప్పేమే। 


పచ్చ పూనలు గట్టిన మెడకు 

న్న నరమాయె వూళ్లో ౫. 

తెచ్చే కవళము మరచిన వెనక 

తెల్లని మెతుకాయె!! నీ పప్పేమే!! 


తొడిమెలు యేరుక నమిలే పంజకు 
మడుపు దిట్టమాయె వీధిలో 


90 సారంగపాణి పదములు 


పడుతూ లేస్తూ తిరిగే బసివికి 
పలకి వకటామె॥! నీ పవ్పేమే!! 
౧౧ 


చన్నే 'లేదన్నందుకు రొమ్ము 

గిన్నె లంతాయ మెచ్చి 

చెన్నుడు నిన్నే లిన పిమ్మట 

విరివి యెక్కువాయె!! సీ పస్పేమే॥ 


041. గెళిపంతు = అది 


పల్లవి - అంతమూత్రము చే నియన"టు 
అజానురాలా నే 
ష్‌ 
అను. ,. నెంత బిలచిన నసేమిరా యని 
గంతెవై చుచు పరు” శ్రేవు!! | అంత। 


శేవాకాలము రాతిరి గుళో 
ఆవేళాచాకా నిలుచుంయె 
"లేవాకలయవా రొక దోశ 
ని వొళ్లో దోస మూసుకొమ్మని॥ [| అంత॥| 


గద్ద గూడువ లె తల బెట్టుకొని 

సుద్దులాడ వచ్చి ఆఅ సాతొని 

పెద్ద aes దెచ్చు కొమ్మని 

శీద్ధెలోని చమురు నంచి యిచ్చెను! 1 అంత॥। 


రొయ్య దిన్న నోటికి పొవ్యాకీం 

తియ్య మనుచు యెడమ చెయ్యి సాచితే 

అయ్యతోడ "లేదని తన చారుడు 

బయ్యమిచ్చె వుగాణపు దానరి!! || అంత 1! 


a 


11] ద్వితీయ భాగము _ ేశీయము 


పాతగుడ్డ వైట కోండ లేదని 
భంగపడితే నాంచారు కప్పుడు 
సాతియున్న చీర గుంజి వేగమె 
చేతికి చ్చె పరిచారక వై వ్లవు!! 


"వేణుగోపాలా రా రమ్మని 
వింతగా నను గూడితి నైనా 
పీణుగా నిను పొమ్మందు నే 
వెర్రిదాన తెలుసుకో వై తివి॥ 


05, గాళిపంతు . ఆది 


పల్లవి - పదిమంది కొడుకుల గన్న దానీ చేతికి 
నైక మిచ్చి వత్తురా యింత 


అను, , ,పదటను వేణుగోపాల నీకు రూక 
లదనమై యుంశేనే అరువు తెరువువూలి॥ 


ఒకడు బిడ్డల తండి వొంటిమిట్టలొ థాణ 
రఘొకోడు కొతాంల్‌ గిరి వోరుగంటి కాడ 
ఒకడు పై సీమకీడకు దూదిబేరము 
యొకని వంచించి వే రొకనికి మనసిచ్చి! 


ఒకడు నీ పొడుగా. నాటక శాల నట్టువు 
డొకడు బంగాళా బారుకు సుబేదారుడు 
ఒకడు శృృంగారతో టకు ఖుల్‌ దారోగా 


మొక జేయ్యెరుగవు దిన మొకరిని తలదడవి।! 


81 


1డంత1! 


1 అంత॥। 


|| పది॥! 


|| పది!। 


11పది!! 


82 సారంగపాణి పదములు 


ఒకనికి మానకట్టిక మొనజూపలే 

దొకని ప లికూటానకు బం పేపాయము 

ఒకడు చౌలబీడ్డ తక తక లాడిని 

యిక మానలంకు యేలుకొ చెలులు నవ్వగా!! 11పది!! 


96, సురట = చొప్ప 


పల్లవి - ఎక్కడనుండి దాపుర మాయెనె 
వ్రంతచక్క_ని అందగత్తె లేని 


అను, , , వెక్కు_లు బుట్టించి వేణుగోపాలుని 
దక్కించుకొని యెవరు తనశకెదురు లేదని! ఎక్క! 


అట చదువు సున్న పాట లంజ మందు 
బూటకముల శది వుట్షినిలు 
అ ౧౧ 
నీటు యింతన రాదు నిలు వెల్ల కపటము 
గూటమువలె తిని కూర్చుంటే కలదు! ఎక్క! 


లలన పల్భరుస గవ్వలతో వీయనులందు 

కలబంద వాసన కలికి మేను 

చిలుకళాతు నగరు దలప చీకటికోన 

వలపు మందుల నంచి వక నిమిష మేమరదు! 1 ఎక్కా! 


'మొగచెంప లదిగాక మో మెల్ల ముటిమెలు 

దిగ బడ్డ చనులు కెట్టైనోరు 

వగలాడి వయసు యేబదిమోాద శెణ్ణాల్లు 

యగతాళి సేయక వా డేలాగు గూజెనో! బెక 





39 


స్వ 


ఓ. 


హమున 


“ మితిలేని మో 


— కేజి ౧9 - పదము 9' 


ద్వితీయ భాగము - -జేశీయము 
97. సురట = చాపు 


పల్లవి _ మడ్డి స్వరూపమా ఇట్లాడ తగున శే 
మర్యాద తెలియకనూ 


అను. .. తెడ్డుబోయె నీవు రాకుంచెు కొదవానా 
"దేవ బేవుడవు పేణుగోపాలునితో॥ 


అమ్మ చెల్ల చెలువు డా వేళ ప్రొద్దున 
యెమెెలు చేసుక యింటికి వేంచేసి 
కొమ్మరో మదిలోని కోర్కెనీ కెరుగింప 
సమ్మతి గాకుంటు సరిపడిన దనరాదా॥ 


అతివ నీదు గొడ్డు మతమే అయినాగాని 
నీతిలో బోటులకంకె అతిశయమ 
మితిలేని మోసామున బతిమాలుకొొ నే వేళ 
హితవు గానట్లు తె యీడ పడ దనరాదా! 


విరి శెయ్యమిోద రాతిరి సీన్స వొంటిగ 
నురుమందిరము పార తెకుచుక ని దింప 
దొరికించుకొని నిను సమరతి గూడే వేళ 
సరసము గాఫంకె వాలించమన రాదా! 


00, సౌరాష = ఆది 
ey 


పల్లవి - కలిగిన కాసు గుంజుకో వె 
కడనముజోలి నీ శెందుశే 


ర 


మడ్డి! 
డ్‌ 


మడ్డ! 
డ్‌ 


ముడ్డి! 
డ్‌ 


84 సారంగపాణి పదములు 


అను, , .ఉలవకట్టు సామె తెగా నున్నది 
యువిద వేణుగోపాలుని చేత॥ | ॥కలిగిన॥ 


ఎవ తె యింటికిని పోతే నేమి 

యెంత (పొద్దు బోయి వచ్చి లేనేమి 

అవును కాదనుచు దినము లెంచుచు 

ఆయింత నెల వ గానె 1కలిగిన॥ 


అప్పుల పాలై లే సీశేమి 

ఆదాయము గలిగితె సీశేమి 

గుప్ప్వుచప్పు మనక 'నేరుపరివై 

గోడమిది విల్లివలెనె పొంచి! 1కలిగిన॥ 


దానిగూడి ని న్నేలి తె "నేమి 

దీనికింత రోన పడే చేమి 

వాన నీకు వయసుమించ యికనీ 

సాగుపడి చెల్లదుపో ముదిమిని॥ కలిగిన! 


99 సొరాష = చాపు 
ey 
పల్లవి - సిసవు రూకలు కొంగున గట్టి త 
దచోనకారి చూడ రాదే యెంతొ 
అను, , ,ఆన జెప్పి తెల్లవా రేదాక బలు 


గాసి బెట్టి వేణుగోపాలుడు వట్టి॥ 1సీనవు!! 
6 6 


మంచి వాని వలె జాబులు (వాసి 
మాయదారి వము నీశెగబోసి 


ద్వితీయ భాగము - చేశీయను 


సంచిలో వక్కలాపలు రూడచేసి 
బాన నీతలమోద సొడ్డొకటి వేసి! 


జంటబాయక' చిగికొగిట డాసి 
పంటనొక్కి_ మోవి గంటుజేసి 
అంటసీయని తావు లంటి సిగ్గుదీసి 
వెంటికె బెంచి నీ యింటిమోద వేసి! 


మదనుశేళి గూడి మది తమిశేవీ 
వదలిన కుచ్చెళ్లు కుదురుగ దోపి 
నిదురబొ య్యే దాని నిను తట్టి "లేపి 
ముదిత వాడు తన ముందరిది జూవి! 


100 హుసేని - ఆదీ 


పలవి - సత్యమింతెన చేదాయెగా చెలికాడా యా 


(0౧ 


నతినుంచి నాసిగ్లో ఫోయెగా ఆణీ 


అను, , .ముత్యమైన పగలగొట్టి 
నిత్య బత్యాలు గాలచి తే 
ప్రల్యేకముగా నంధానాలు 


పనిక త్తెను బంవీంచెనట! 


వార స్త్రీల నమ్మ రాదుగా యెంతదోపిన 
నారిమది నంతువి. లేదుగా నిన్న 
ట్‌ 
జారుకొప్పు బెటుకొొని మె 
ఆ చూ 
జారు చీర గట్టుకొని 


86 | సారంగపాణి పదములు 


బేరి గుర్నాధుని వావిడికి 
పెరమాళ్ళను రక్పించెనట॥ (సత్య! 


ఇల్లు మల్లు కడిగి బెట్టితి వై విడువ నని 

యో "దంచాటి శివని నముట్టితీ కొంచి 

నళ్లేరయ్యంగారి వెంట 

నాగపూడి తిరునాళ్ల కు 

కెల్ల వారే నై నమట 

మళ్ళి రా నెల బట్టునట॥ (సత్య! 


తోట దొరువు వొప్పగించితీ యీ సీమయేళలే 

దొరచేత బహుమతి చేయించితీ మొన్న 

నాశేరి చెన్‌ రాజేమోపడ 

చేటి దాతరకు ఫోతే 

మూట మనివీకంశు “తొను 

ముందుగబోయి నిలచేనాట॥ (సత్య! 


అప్పచెళ్లెలు నమరాడి తే పని నిగ్గించితె న 
న్నాడ నే నిషూరా లాడి తే గాజుల 
ee 

తిప్పి శెట్టి విలువగా నే 

ర 
ముప్పావు కంబళి కాళించి 
చప్పుడు సేయక చిరుతని 
తేప్ప్సలకు బోయినాదట॥ (సత్య! 


కోమలి పొందిక ఇాలుగా అది నన్ను "వేణు 
గోపాలు డనకుంకే మేలుగా మున్న 
శో మేళ్వరుని కొండమోద 


ద్వితీయ భాగము _ చేశీయము 87 


రామాయణము, వినబోయి రాత్రి 
(గ్రామ లెక్కవ్రాేే కిళ్ల ప 
గర్భము ధరియిం చెనట॥ సత్య! 


101. మోహన - చాపు 


పల్లవి - ఇందుకా సీకు పంచాంగము చెప్పింది 
ఇన్నాళ్ళ నుసరించి యిట్లా 


అను, , .కందువఅెంచేది జలసితే యిదివరశే 
కాశికి పోయివత్తు గదవే నిర్ణయు రాలా! [త్తందు!! 


ఎద్దు పోకట బెట్టి మిద్దె యింటికి నిలువు 

టద్దము దీసింది పెద్దల బుణమంు 

కద్ద ఏీమామేమి కంచిగరుడ సేవో 

ముద్దు బెట్టమం కె మూతి ముణుచు కొ నేన! 1బ్తందు!! 


వరలవ్మీ (వతమంకు నొకయిల్లు తేగనమ్మి 
యిరు చె వ్యెరుగ నీక యిసెై కులుక లేదొ 
గురు కుచముల మోద గోరు లుంచే నంజు 


నురిమి జూచి చెయ్యి మరుగు బెట్టుకొ నేవు! ఇందు! 


కొ త్తచీర వేణుగోపాల 'తెమ్మంకె 

కత్తి తాకట బెట్టి యెత్తి చేతి కీ లేదో 

చి త్తజుశేళి శకము గూడి తే 

మళత్తురాల యము యొ_గ్లికల పొర లేవు! ఇందు 


జ 
fs 7 
శ్‌ 


§ 


రితి సారంగపాణి పదములు 
102. మోహన _ చాపు 


పల్లవి _ నీవేనా శాన్త్రము నాచేత కాసుంయె 
నీయక్క_ యింకొక్క_ తే, 


అను,. .అది గాకుంటు దానక్క మరి యొక్క_తె 
"బె ఇ పోప్నో యెవృలెన పుణ్యానికి రాదు 
చేవ రంభయిన తే తెమ్మనక పోదు! 


అతి సోాహామున వచ్చి య కుగులపై (వాలి 
బతిమాలి నప్పుడీ బాళి యెక్క_డబోయె 
పతీకమిచ్చి తెగాని పలుక నంటివొ లేదొ 
మెతుకులు జల్లి శే శీతిలో కాకులు బాతె! 


ఆనాడు నగిరిది అరవై రూపాల 
తాను పెఖలో వుంచి నేనటే రా ననె అ 
(A) రి 
తాను పావడగూర్చి ధరియించు కోవ శే 
*, వానలు గురిసితే వాతలు మానున॥ 


పాతర లాడుచు రాతిరి వేణుగో 
వాలా యనుచు న న్ను పరతి గూడిన దెల్ల 
_ ఈతగింజ కథ తాతే యున్నది గే 
Mer ర 
(1 యేతము వంగేది లోతు నీ కె గాద! 


108. మోహన - ఆది 


పల్లవి - నీవు రాఫంకేనె నిన్ను మించినదొక తె 
యీయూర దొరకేమే యిపుడు 


1 సవేనా॥ 


| నీవేనా! 


నీవేనా! 


[సీ వేనా॥ 


12] ద్యితీయ భాగము _ చేశీయము 


అను. , . కావలెనని సుంత కనుై గ చేసితే 
రావద్ల నావెంట రంభ చెల -తెన॥ 
టు యస మాలా 


పిల చేకొద్దికి మరి బింకాల బొయ్యేవు 
కలిగిం దిచ్చేనంయె తలఎ త్తి చూడవు 
బలిమి చేతామంబు చెలుల చేమాశరావు 
యెలనాగ మెోాడేరాయల కూతురవ నీవు! 
"లెక్క సేయను వ సై నిలుచుండవు 
మక్కువతో మంచి మాటాడను 

దక్కి_లి ననెకొొద్ది దండము బెట్టను 

రక్కసి వలె గుడ్లు బిక్క_రించుకొ నేవు! 


నిదుర బోవగ జూచి నిను గూడిం బెరుగవు 
చెదరిన లోకొంగు చేతంటవు 

మదన మందిర మింత మృదు వేమి యనుకోను 
కోదవలేదిక వేణుగోపాలుడని బెలిసి! 


"104. మోహన _ ఆది 


పల్లవి - వ్రంతకంకు యింకా యెవడచ్చునె 
యేమిటిశే నొణిశేవు 

అను, , .పంత మేలనె నీకు వేణు 
గోపాలసామి జేసిన కొద వేమి॥! 


కుంయెన క తెక శేరుంచావుడి గుండ్ల పేరాయె 
ఇంటికి వాడురాగా దానీ కింత సొమ్మాయొ 
వెంట వెంట పండుగ చీరలశే వేవరాలాయె ,సుంత 


89 


నీవు! 


నీవు! 


నీవు! 


నివు! 


ఇంత! 


90 సారంగపాణి పదములు 


చంటిమోాద హై వెయ్య నియ్యవట ॥ 
శార్యన్యము బాగాయ॥ [వంత ॥ 


శావిలి గాచే వాకిటి వానికి 
కంబళి వకటాయె 
చెలనంబికి శోభన మంశేే 
గో నెడు వడ్రాయె 
పోవె పోవె నట్టువునికి వేసిన 
పోస లేమాయె సుంత 
మోవి పంట నొక్కనీయవట నీ 
"మొరప గుణము పోదామె॥ | త్రంత! 


పడమటిసీమ గురువ్రులవారికి 
పల్లకి రక టాయె 
కడప వైద్యునికి పీడా మోదుగ 
ర రై A 
కావలసిన దాయె 
తడుకు సర్వదుంబాలగ నాజే 
భార బోశామె గూడి తే 
తొడ రవంత ఎడము సేయవట సీ 


తో మంచి సుఖమాయె! 1ఇంత! 
105. మోహన - చొప్ప 


పల్లవి జా ఇన్నాళ్లు జరిపింది యా భాగ్యాని కేనా వక్క 


అను, , చిన్నరూక దెచ్చి చేతికిచ్చి అపై 
కన్ను మై గ జేసి కదలమంటి నహహ॥ ॥ప్తన్నాళ్లు! 
ఇ థా 


ద్వితీయ భాగము - ేశీయము gl 


జే నెంచినది యేమి నీవు జేసిన చేని 
నానా సవకులు వూళ్లొ నవ్వుకోవడ మేమి! [ఇన్నాళ్లు! 


మానము గల మేటి మగవాని కిచే నడితి 
యేనుగ సామిత ఇదుగో తార్మాణాయు!। ఇన్నాళ్లు! 


సీవొడ్డు పొడుగేమి నీరాజకీ వేమి 

ఆవేళ గుడివద్ద అన్న మాట లేమి 

యెవి యొక్క_టి గాన మింతటి భునుడవ 

యీవికాని వలెనే యిదిగో శేపని యిట! [ఇన్నాళ్లు! 


బాళితో చేణునోపాలా రమ్మన "వేమి 

లాలించి గూడి యీలాగు బొంకడ మేమి 

నాలుగేండ్ల నుంచి నన్నుద్ధరించింది 

వాలు వాలు సంసారితనము జెలిసె! 1 ఇన్నాళ్లు! 


106. మోహన - చాప్ప 


పలవి _ వ సే యెంతలోది రాకపోతే యెంత 
౧౧ — | ee 
వనిత నీ పుణ్యమేమే విడిచి es 
ణి 


అను. , వ స్తేగా యెవతై న యిట్లా రమ్మనేది 
> (ప్ర స్తుతి చేయుటకు బాబూ బిడ్డవ సీవ! వ స్తే! 


పయ్యెద తొలగించి పాలీండ్ల మీాదికి 

చెయ్యిచాచగానె శింగిలీకమువ లె 

గయ్యాళి మొగమంత కండ్లు చేసుకొ నేవు 

అయ్యయ్యొ ఇపుడు చల్లారి పోయిం బేమె! [వ స్తే! 


92 సారంగపాణి పదములు 


మదిరావ్నీ నీవింత మహాత్సు రాలవని 

యిదివరకు నే నెరుగక నీశ్వరు సానీగ 

పెదవి నొక్కబో తె పెంశె మా టంటివి 

గదే కాళ్ల మాద గంజి వొలికి తె చూశాం! 1వ స్తే! 


'నెలది నా పేశేమి వేణుగోపాలుడు 

క్‌ల గన్న బే మొదలుగా ఇన్నాళ్లకు సిన్న 

బలిమి గూడి నేని భాగ్యం వారుకొంటి 

లలన కొండ త్రవ్వి యెలుక బట్టిన ట్లాయె! . 1వ స్తే! 


107, శేదారగాళ - ఆది 


పల్లవి - ఇంకా వాని చెలిమి సేతురా 


యేటి మాట లాడేవు చేడు 


అను, , .వంకాయకు వచ్చిన బా లేగద 
చుంకాయకు వచ్చేది ముందర! | ఇంకొ 


చీటి పాటి స కొరగించి 

చేనరాలకని బంగా రిచ్చి తే 

వాటిలో నె మైలాఫురి మంగకు . 

వజమణుల క మ్ములు సేయించి తె! 1ళ్తంకా! 


ప 


ట్లు తాను మూజేండుగ చాచి 
య 
పావడకని బుద్దినేర కిచి, లె 
టు UU | 
అ్మఫైనగ ము రవిశెలు గూర్చెంచి మః 


అరకాటి రామికి దరిశించి తె] లంకా! 


ద్యితీయ భాగము _ చేళీయము 93 


వేణుగోపాలుడు నను గూడి 

వేలి వుంగరా లిట్లా తెమ్మని 

చాణవరము. రంగి .మనమరాలికి 

వీణుగా ధారబోసి వచ్చి తె। (పంకా 


అ 


108. శేదారగొళ _ ఆది 


పల్ల వి _- మునలి బడుగుమోద మెంత మోసామే 
ముదితరో నీకు మడిలో 


అను, ,.అనమ శరుడనుచు వుప్పొంగితివే 
అన్ని టికీ కాసుగదా దొడ్డది!! (ముసలి! 


తల మొలకడ వెల్ల నరసి పోయె 
దగి దగి హీనస్యర మాయె 
౧ ౧ 
విలచినాను చెవి విన రాదాయె శ 
బలము వుడిగి తప్పుటడుగు లాయె! 1మునలి॥ 


రాతిరై తె శేచీకటి గదలకు 

రమణి నీ బిగి కౌగిలి వదలడు 

మూతిమోాద బట్ట యేవారడు 

ముష్టి వకరికై న వేయ నీయడు!! 1ముసలి॥ 


అధరపాన మేలాగున జేసెనొ 

అతనుశేళి నిన్నెటు మెప్పించనొ 

విధికి యెన్నాళ్లు చలము నవురెనో 

చేణునగోపాలు జెటుల గూ రెనో॥ ॥ముసలి॥ 


9A సారంగ వాణి పదములు 
109. అసావేరి = త్రిపుట 


4 
పలవి - మునలివాజె తే చే కనచేం 
లగి రా 
దా గొణుగుడు 
పసితన మె నీకు?వాడు 4 


అను. , .రళిక శిఖామణి , రాజ్యాలలో స్‌ు 
తుసకార మే తెచ్చి దోపితే కలిశేవు! 


భామనీకు నూటపదహాోరు లిప్పించె 
సాము లిచ్చిన ఛారీశాలువ దరిశించె 
రామ నీ నగలకు రత్నాలు చెక్కించె 
(గొమాలు రెండు సీ కరునూ శేర్సరిచె॥ 


సంబళౌలు నిలిపి శాస్త్రాలు జెప్పించె 
అనీ 
తంబురంత జీవ దంతాన చేయించె 
కంబడి మెనూరి కాణుండీ తెప్పించే 
can ణి 


నంబి గుండానే తిన్నగ రక్షగట్టించె! 


కలసి మెలసే వేళ తలమేల వంచేవు 
నలినాత్ని మొగమున నను దె చ్చుక్‌ వు 
'నెలది యెందుకె యిట్లు విధిని నిందిం చేన్స 
పలుమారు వేణుగోపాలుని దల చెవు! 


110. ముఖారి - (త్రపుట 


పల్రపిఎ ఇన్నూరు వరహాలు తిన్నగ నా చుకుని 
ఇక కదల మంటివిగా వాడు 


ముసలి! 


| మునలి॥ 


| ముసలి; 


ద్యితీయ భాగము - చేకశీయము 95 


అను,, సున్న పాకు కండ్ల జూపని నెరదాత 
వన్నెలాడిరొ వారవనితంకె సై నీవె! ॥ఇన్న్నూ రు! 


ఎద్దు "వాడె చేసి యొక్కించుకొని నీక 
నది గటుకొని సంబాలు పడుకొంట 
టు ర 
కద్ద చేదా కంచి గపడసేనకు పోయి 
మిబెలో దించిన మేలెన దలచక॥ 1ఇన్నూరు॥ 
టు in 


చీరలు రవికెలు చీటితానులు గొప్ప 

జారిచెంబు జముఖానా తలగడ 

నేరు పట్టాలా సీ చేరిటి సరములు 

యీరీతి గొని యిచ్చిం జెపుడో తుంగలొ ద్రొక్కి-! 1 ఇన్న్నూరు! 


నీమూటి సీ వెంత చి తాంగివే ఐనా 

కామించి నిను నోరగండ్ల జూచుచుంయె 

(పేమలేక యిన్నా మని కూడితి వె 

భామరో వేణుగోపాలుని తలదడవి॥ [ంన్నూరు॥ 


11. శంకరాభరణం - |త్రపుట 


పలని - పొడుగున గూర్చున్నానని మిట్టిపడి వె రి 
పోక లేల పొయ్యే నీవ 


అను. , .గుడిసెవా మైనది నడితిలో నిజమాయె 
రుడుపు లేక సుకవిజనుల నావల గదిమి॥ 1పొడుగు॥॥ 


అందగ నో లేక హాయిగ పాడేవో 
సుందరి అభినయ సురతవో నీ 


96 సారంగపాణి పదములు 


యండేల రవఖే వక్క_ందుకు కొరగావు 
పందెంత బలసిన నందితో సరి జెనా॥ || పొడుగు!! 


బెట్టుగా ఒక జతికి పేరణి దొక్కే_వొ 
గట్టిగా చదరంగము జూవేవో 
బట్ట డబ్బె లోని పస యాడ వటి బే 
ర రి 
పట్టు గూర్చి తేనె పె జారు ముడికొనా।! || పొడుగు! 


కోడిగాల వేణుగోపాలు గూడేవో 

పోడిమైన కధల (పొద్దు బుచ్చేవే 

నేడు క్రో త్తశే చిన్నాడే నిన్నెరుగనా 

కూడు గలిగితేనే కక్కు గోవిబేవానా।! పొడుగు! 


112, మధ్యమావతి . ఆడి 


పల్లవి - గట్టివాడవు సై రాసై నిను 
గన్న టే తల్లి నే 


అను, , , వెటికానీ బుదులు విన్నది 
లట థి 
చేణుగోపాలా శాబాసు॥ BE 


చీరలు రవిశెలు నాణ్యము జూ సివి 

నీనా అద్దము బేరము జే స్లివి 

అరణి దీప స్తంభము దీ స్తివి 

అడిగి నందుకా చంపల వే స్లివి। గట్టి! 


ఎమ్మెలుగా తికుగులాడ మంటివి 
యీ దడిగిన దయచేసే నంటివి 


13) ద్వితీయ భాగము _ దేశీయము 97 


సామ్మునాకు లవ్యము చే దంటివి 
సొడ్డు వేసి మెడది నాచుకొంటివి॥! Ig 


వ్రతము చెరిచి నను వేకటి జే స్తివి 

వాలాయము తీలవాకిలి గా సివి 

హితవుగా వుండి యింత శే స్టివి 

యెప్పుడో లేచి కంటో దీ స్టివి॥! గట్టి! 


118. గొళిపంతు = ఆని 


పల్లవి - ఏమి జూచిన బోర్ల పాకే 
యిట్లా కులి కేవ మ 


అను. ,.ఫాము వేణుగోపాలుని వాకిట 
పది చేలకు నీవంటి బానిసెలు!! 11 ఏమి! 


నాళ్ల నడువు జేరి యారు 

పాళ యిలు గటి వాకిట 
య య ర 

గోళ్ళు మోటుచు నిలువక కానీ 

వేళ వుుగరా లెవుగరే॥ | వమి!! 
య 


పయ్యెద తొలగింది చూడక 

వెయ్యిమంది నవ్వు కోగా 

చెయ్యి వినరుచు తిరుగక గానీ 

చేతి చేక మైన శకుగరశే॥ ఏమి! 


ఈసుతో జూచేవు తిరుగా 
రోనమా తిరునాళ్ల ప్రజను 


08 సారంగపాణి పదనులు 


తోసుకొని పోకుంయె య శ్రరు 
పూసుకున్నావని యెరుగర శే! 1ఏమి॥ 


జ్ఞాపక మెక్క_డనే మొన్న 

మావునే నిను బిలువ రాగా 

వీప మేల దెమ్మంటివి ప్త 

పాపట బొ (ఫైవ 'రెళుగర శే! | ఏమి!! 


నమ్మాతిగ -వేణుగో పొల 
సామి నిన్నే లిన సుది 
యు 
కొమ్మ లడిగ తె తల యూచితి వట 
కమ్మలుండే దెవ కెరుగరే॥ ॥ఏమి॥ 


114 గొళిపంతు . ఆది 


పల్లవి - బొట్ల చేలు సున్న మెలే అంతలో 
బోర్ల పడేచచు తాను 


అను, , “పట్నానికి బోయి వచ్చిన బడాయి 
పల్లకీ ముందర విచ్చు కత్తులట। [బొట్న!! 


దిండు కానుకొని డం 

దండము బెశుది దొరల శేనట 

పండితులకు ని సేయదట 

కుండలు గోకింది తలచు కోదట॥! ॥బొట్న | 


చల్లని అన్నము నోటికి పోదట | 
యా స 
సరగ బుకేడారి చీ ముదుగట 


ద్యితీయ భాగము _ ేశీయము 99 


మొల్ల సిరుల పాన్పు జీకుకొనునట ' 
ఫుల్లగంజి నాడే మరచిం దట! !బెట్న॥ 


వేణుగోపాలసామి గు త్త్‌ట 

వేకు మొగ పిల్లను గనెనట 

యేణాషుల నలుపు లెంచె నట 
యెత్తుక తిన్నది మదిలో లేదట! | 1బొట్న॥ 


115. గొళిపంతు = ఆది 


సల వి = వుటిన పుట్టుక వచ్చిన రాకడ 
౧౧ లు ర 
అశ్వై తలుచు ఫో వె ముందర 


అను, ,.పజపెడేసి సా మ్మేర్పడగానే 


౬ 


ఉట్టిపడక వయసు రెండు దినములు! 1పుట్లి! 


కీలు గంటు వెనక జారగానే 

గీరు నామము దిద్దగా నే 

పూలగుడ్డ "మొలకు జుట్టగానే 

పొగరు నీ వొళ్లు నీ వెరుగవు! 1పుట్టి! 


మూడుమాట్టు కిడచ దొరకగానే 
ముక్కు చెవులు కుట్టించగానే 
వాడుతమలపాకు దొరకగానే 
యొయ్యార ము దోవజూచి నడువవు! పుట్టి! 


"వేణునో పాలు జెనయగా నే 
గర్వమకే లేచి తలుశ్రు దీయవు 


100 సారంగపాణి పదములు 


కాణాచికి నిన్ను బిలువగానే 
గర్భమశే లేచి తలుపు దీయవు॥ 1ఫుట్టి! 


116. కన్నడ = అది 


పల్లవి - ఒక ధూపము లేదే సీ సాహీగ 
ఒట్టి పె బూటక మేనే యేమో 


అను. ..ఇక్‌ ముందర ముత్యాల కుశ్తాయి 
యెన్నడో బెకేనట యిప్పుడు॥ 11 ఒక !! 
(A) 


కానని నొ నవతులు యీవూళ్లోో 

కల్పించేందుకు టౌ డ్ఞాశ్చర్యము 

శానా నున్నది రామాయణ మిది 

లోని గుట్టు పెరునూళ్ల కు 'తెలివిడి!! 11 ఒక్‌ !! 


గుడు గుడు ఆలోచనలే కాని 

కోమలి నేనొక పోణిమి యెరుగను 

అడిగి తెలుసుకొని వీవు శాట్‌ కాదను 

తడకు దాసరి ప్రతిస్ధ. వంటిది॥ ley 


వీణాకీరొ యీ సాం బౌజ్యూనికి 
యేమిటి కే గాంధారిత నాలు 
చేయునగోపాలుడు నను గూడి 


వేళ్ళ వుంగరా లిచ్చే ననేక।!। | ఒక్‌!! 


ద్వితీయ భాగము - చేశీయము 
117. పంతువరాళి _ ఆది 


పల్లవి - లంజవారి తమ్ములశే యిప్పుడు 
రాజకీవులన్ని యెందుకు 


అను. , .కంజభవుని కీ వసుమతిలో గుడి 
కరు_వె నది వేణుగోపాల!!! 


ఖాసా బంతి భోజనమాయె 

పా తమలపాకులు విజెవూయె 
వాననగంధము బూయడమాయె 
మోసాలకు అత్తరు మెకుగాయె!! 


నానాటికి పాగ సెద్దదాయె 
నయము శెలువలు గప్పడమాయె 
ఫీనా అద్దము జూడడమాయె 
చిముటా పని దినము దప్పదాయె!! 


కాళ్లకు వంకర పైజా రాయె 
కాపులు లంచము దోపడమామె 
వేళ్ళనిండ ఉంగరాలాయె 

ఏథి ఏధి గురవు స్వారాయ!! 


చేశిరుమాల వినరడమాయె 

చెవుల పోగు లాడించసమాయె 
రాతిరి సంగీతము మెంజాయె 
సజాతి ధర్న మంతయు మరుపాయె!! 


జాబులు జటలు (వాయడమాయె 
సామి జవాబులు జెప్పడమాయె 


101 


llooజl! 


11 లంజి!! 


11 లంజ! 


1|లంజి!! 


1 లంజ!!! 


102 సొరంగపాణి పదములు 


చేబులోచే EI వీ గమాయె 
జెట్టు వచ్చి నడుము బట్టుటాయె॥ [| లంజ! 
రం A) 


115. పంతువరాళి = చాప్ప 


పల్లవి - అందరు నాయకు రాంగ్లరి యిదేమి 
యాశ్చర్య మె ss: నిన్న మన 
అను, , ,ముందర దు త్త "లెత్తుక అల్లాడి డిన లంజ 
అందలా లెక్సి క్కి_రి హా కాలనుహీమ! | అందరు! 


వేళ చేళకు సొగసు వింత వింత చీరలు 

తొళీలు రవల బందరు కమ్మలు 

మేలుకట్ల యిండ్లు ఇబాలినంత ధనము 
మూళి "ముందర కొచ్చె మురిపాల దనమాయె॥ 1అందళు॥ 


వోరంజాలరు సుంత వొకరు పచ్చగనవుంకె 

గరంతుర కె పదవి గలిగితేనే 

నిర్వహించే దెట్టనే - చేద సాదలు 

పూర్వీకులపని బుట్టి తోక్తి వచ్చే! | అందరు! 


వ్‌ పుణ్యము కోసి యీాఘొామి మెట్టిరో 

తామునవున్న నా తలచరిమ్మా 

స్‌ు సిస్టులు ఆడి నే న్పట్టిపడిం దిపుడు 

భామరో తరత. జలిన వెనుక॥ ॥అందరు॥ 


119. పంతువరాళి - ఆది 


పల్లవి _ ఎంత యేచాశె తె "నేమి 
౧౧ (omar 
పీత శవేగద నీకు యీ 


ద్యితీయఖ భాగము అడ 


అను, , .వింత జూచి నవ్యని వారెవ్యరు 


"వేణుగో పాలరాయ మొన్నటి! 


పడకటిల్లు వకనాడుక నూడ్యదు 
ప్తె మంచ మెన్నడు కదిలించదు 
వడిగ మెపుడు బైట బెట్టి కడగదు 
పరువు దుప్పమైనా విదలించదు॥ 


వడ జూచినా తల వెంట్రుకలు 
ఎదురుగా నె మెంగిలి పొగచుట్టలు 
గోడమీద విపరీతపు నల్లులు 

కొమ్మ పెదవిపై సున్నపు గురుతులు! 
పలు కుతుకుని వేసిన వుడకలు 


య ఎవి 


పైటకొంగు కడ వెళ్ళా మరకలు 


తెల్ల వాస పింటివిగా గురకలు 
చెల గడితివి యాబె కరుకులు॥ 
య (oT 


కానుగ నూనే బోసిన దీపము 
గాదమూల కుంపటి పొగ ధూపము 
నాన బియ్యమం కొ నీచేపము 
నాతికెప్రుడు ముక్కుమోద కోపము! 


వారానికి పందుల సాకింది 

వల్లమాల్ని కోళను బెంచింది 
0౧ య 

నీ రాకకు దోనలు గాచిండి 

నిన్నుగూడే గర్వము మించింది! 


నీయము 


108 


| దెంత॥ 


" ఎంతే! 


1ఎంత॥!! 


" శఎంత! 


శ1ఎంత!! 


1ఎంత! 


104 సారంగపాణి పాదులు 
120. పంతువరాళి - ఆది 


పల్లవి - రావద్ద మె నీన్ర జేసిన మేలుకు 
రమణిరో యిపుడూ 

అను, ,,ఫావజు తూప్రల కోర శేనని నే 

బతిమాలి తే మూతి వోరగ బెడితివి! 


నూరు పనులు సుగ్గ బెట్టి యెంతో 
మేరువగా ఎంచి వచ్చి నందుకు 
శేరు లేనిజె న సాకు బెటుక 
ప్ర 
తిరువభ్రూరి కిదిగొ పెన మంటివి! 
ag) (= =n 


మల్లెపూలు సండ్లు వక్క_లాకులు 

మంచిననుచు గుంజి లోన వెనుక 

'తెలవారు తలుఫుదటి విలచితె 
య ౧౧ ర 

పిల్లి దిన్న కోడి వలెనె యుంటివి॥ 


ఒక్కపూట విడచ వేసి యెన్నో 
లెక్క_లాడికిరి యింటిలు పాది 
యెక్క_డి దచ్చిలి సాంపదాయక మె 
నిక్క మే వలయాలిని |భమసితి॥ 


మంచి గుండెధ్ధై ర్యము గాకుం శె 
పంచ తిన్నపై నే పవళించి తె 
కంచి పరుషమాద బెట్టి రాతిరి 


వంచ వేసి పాగ తస్క_రింతువ॥ 


"వెలది 'వేణుగోపాలుడ నై నిను 
గలసిన బేనా స మాసము 


1రావద॥ 
6 


!రావద॥! 
(టు 


|! రావద॥ 
© 


!రావద॥ 
(A) 


[రావద॥ 
(యు 


14) ద్వితీయ భాగము _ ేశీయము 


వీలువబోకు నాలుబొల్లి మాటలు 
చెలియ మో ఏధికి యొక దండము! 


121. మధ్యమావతి = చాప్ప 


పల్లవి - చారు బూరుమని పరుగు లె త్రితే నిచట 
పాట బెడ వద్దకే నగిరి 


అను,,.నారాయణవనము చీర గట్టుకొని 
నగిరి వద్దికి మన నాయకురాలి వలె! 

తుమి కూర చేలో తుంచుకొచ్చే వతి 
దిమ్మారి యేజేడ దిరిగితివే 
కమ్మకస్తూరిబొట్టు నెమ్మ్నోమున దీర్చి 
సొమ్ములు తగిలించి యెమ్మె కాండ్లు జూడ 
ఉసిరికొయలు నమిలి వూటనీళ్తుదాగి 
కసువు మో'సపెడుగోసి అసురుసుశై. 

పనపు నిగ్గు మెరయ సై తళ్గుకులు జేసి 
వినవిస నొకచేత విణెము బట్టుకొని॥। 

ఏ మళ్ల లో జిక్కె_ ఇన్ని నడ కాయలు 
భూమి నక్కల కిక బుగ్గి వున్న బే 
కోమలి అడిగితే కోపమెందుశే యిటొ 
భామరొ వేణుగోపాల రాయని గూడి! 


122. ముఖారి - త్రిపుట 


పల్లవి = నమ్ముదుర కే "తెలిసి తెలిసియుండి తిరుగా 
న న్ననేవా నీవూ 


105 


1రానద! 
టు 


| బారు! 


1| చారు! 


|| బారు! 


11 బారు! 


106 సారంగపాణి పదములు 


అను, , .కొమ్మర5ో వేణునగోపాలరాయడు చేశ 
దిమ్మానై. యిల్లి ల్లు చేవరింప్రు చుం"టె॥ 


నతు జూతామని నను మోస బుచ్చి 

తిల్లత్తూరీ రో తనలంజ ముక్కున బెట్టి 
యుత్తర మియ్యకనుం కే చే నడిగిలే 
ధు త్తరియని పట్టాక త్తి దూసిన వాని! 


ఏమమ్మా మరచితివో యిబె గన్యావీ. గుండ 
నామంపు సెకైలో నరసి శేకడి బిళ్ల 

రానుం జేరి జయరాగి బొడ్లో దోపి 

సీ ముందరనె సత్యానికి విలవే సామిని॥ 


సుమశర శేళి సొలసి నిద్దురబోవ 

నమయము జూచి మంచము కింది జలపాత 
అమరికెగా బట్టి అరుణోదయానని కెల్ల 

తిమిరి కోటదాటి తిరిగి జూచినవాని!! 


128. ధన్యాసి _ ఆది 
పల్లవి = వొనసు నొచ్చుకొని అసురుసు రంకు 
మంచిేమె నీకూ యొందుశె 


అను, , .నను మూతులు బొడిచేవు కాశ్వేటి 
నగర వేణుగోపాలుడు వూర శే॥! 


ఎన్నాళ్లో సీ యింటికి దిరిగెను 
యేమేమో ప్రియము లన్ని బలికెను 


న మ 


నమ్ము! 


నస! 


nmol 


| మనసు।!। 


ద్వితీయ భాగము - చేశీయము 107 


అన్నియు చాణముశై విన శౌ చక 
చిన్నాట్లకు రాక తర మంటిమి!! | మనసు! 


నీ పాదములకు సాగి (మొక్కేను 

కోపము సేయకు బతిమా లెను 

పాపపు డై వను నీ మనసింత 

పాణ. చేసినందు కనవ లె!| 11మనసు॥[1 


దినము లెంచి చెక్కిట చై బెళ్సైను 
నన విల్తుని జే మోాదు గును 
ఘున నాయకురాండ్లు లేరొ తో 
గాని యింత నిర్మోహితనమ మ!! 11మనసు॥[ 


పదము బాడి చిరునవ్వు న కను 
పాలిండను జూచి సొక్కి_ సోలెను 
వ్‌ 
పదరి పె టచెరగు బటినాడని 
ర లు | 
భాషీంచక మోడి చేసుకొంటివి॥। 1[మనసు॥ 


ముద్దు బెట్టమని మోమటు వంచెను 
మునుపు నిన్ను గూడిన చే దలచెను 
పద్దుబట్టి మూ వారి ముందర 


యు 
బెసి తీసుళొంటి వనుచు చిన్న బోయి॥! | మనసు॥1 


124, ధన్యాసి వ 


పల్లవి = ఇంటిముగడు కుంశున గాడై తే 
య 
యెొటులసేయ వశ మే నంగతి 
అను, , .వింటివ కు వేణునోపాలుడు 
విడిచి రూక లెగ జల్రేవాడని॥। || ఇంటి! 


108 సారంగపాణి పదములు 


మిద్ద విడిది సేయ మన్నాడట 

మిణుకు రనల సొము చూడ మనెనట 
యెద్దుబరును పాత్రలు బడియుండెట 

యే వస్తువుకై న చింత లేదట! 


ఇకను తిరిగి తెచ్చి పెట్ట లేడట 
౦యోాకౌడికి చాలు ఇాలై ౦దట 
ఒక బిడ్డకు యే పోణిమి లేదట 
వొప్పనంకు సన్యసించీనట॥ 


దారిద్ర్యము వెళ్ళబోయ లేడట 

తన ఆజ్ఞయి'తే పాపము లేదట 

పీఠ పతివ్రత అని పిలచీనట 

"వెల వాణిగ వుం+ఖు భూడవలెనట।। 


పతిమాటకు మారుబలుక రాదట 
ద్రతిహాసనము లిందుకు వెయి గలవట 
అతివరో అరవై యేండ్లు జెల్తీ తే 
అష్ట మస గాదట వే ముడిమిని!। 
"వేణుగోపాలుని గూ జేదట 

వేశ్యవ లెను సొగసు సేయవలెనట 
(పాణ మెక్కు_వ కె మానముకన్నను 
పణతి శేప్రు తనశే బెలిసేని॥! 


125. సారంగ = (త్రిపుట 


పలవి - తప్పించుకొంశేని విడుతునా ఇక సీ 
తలిశేమెన చే రుడుతునా 


11 బంటి! 


11 ఇంటి! 


|| ఇంటి!। 


| ఇంటి!। 


1ఇ9౦టి॥ 


ద్వితీయ భాగము _ డేళీయము 


అను, , .యిప్వుడేమే సీపప్పెల్ల చిమిడింది 
చెప్పినంత మాట చెల్లి యుండగ! 


అరి వాసి నగర బెట్టనా యిట్లా 

గె "తే కాలికి బామ గట్టనా 

దరువులు వేసుకొంట వరహా తెంచుకో లేదో 
సరసకు రమ్మంకె హారివానర మనుచు॥ 


పంబాయితులను గూర్చనా నిన్ను 
పదిమందిలో బై. శార్పనా 

అంచుకోక జెస్పె ఆలాగోనని 

మంచ మెక్క_మంజు మహాశివరా[త్రనుచు! 
ఇల్ల లికితే పండు గాయెనా నీ 

విపుడే గెలిచిన ట్లాయెనా 

తెల్లవారితే గాని చెల్లదు పొమ్మని 
మల్లాడేకొ ద్తీటుల బొల్లి మాటలాడి! 


కూళ్ల మారి యిక నే తిట్టనా 

కూడు గూడ్డ పాతల గట్టనా 

వేళ్ళ వుంగ రాలి సా వెనక చూతామని 
కాళ్ళకు (మొక్కి_ తె కడకు బోయినా ననును! 


“జేణుగోవాలుడ గానే నిన్ని 
వేళ రతుల గూడ లేనే 
ఆణి ముత్యము ద్వా అడ్డి చేయనని 


ణా నిందానుంఖు చెలిగోరుజూపించి! 


109 


తప్పించు! 


i తప్పించు! 


తప్పించు! 


తప్పించి! 


[తప్పించు! 


తప్పించు! 


110 సారంగపాణి పాదములు 
128, కళ్యాణి - అది 


పల్లవి = చిటిశెవేసి తె నీవంటి 
వెలులు లవ పదివేవే 


విటుకులాడి యెవ డనుకొన్నావే 
చేణుగోపాలుడు నా పేరు! 1చిటి! 


అందగ త్తెవనుచు వలచినందు కె 
అలమి కౌగిటను 'చేన్చేవా 
గందమలది వీరులు సిగ నుజుట్టి 
కప్పుర బాగా లిచ్చేవా 
బందరుకమ్నలు గదలగ రాగము 
పాడి ఏణ వాయించేనా 
గ) మందెమేళమున యేమాటాడక 
దందనతో పొద్దులుబుచ్చేవా! 1చిటి! 


సరిగ పయిట దిగ్గున తొలగించి 

చనులు అంటనివ్చేవా 

అరమర సేయక చక్కెర కెమ్మో 

వాననిచ్చి లాలించేవా 

మరుని భయము నీకెందుకు వలదసి 

మనసు బెలసి నడిపించేవా 

తరియిదిగాదు యింటికి రమ్మని 

తలువుమూసి గడె వేయించేవా! చీటి! 


చెలువరాయ నాసామిగ రవి 
చెక్కులు నొక్కి. ముద్దిచ్చేవా 


ద్వితీయ భాగము - చేశీయము 


"మొలక నవ్య లొలుక సాశెసారెకు 
మోము మోమునను జేర్చేవా 
కలను కలసినది నిజమాటకు నను 
గడియ రతుల తనియింబేవా 
కలదు లేదనుచు నిజముగ నాతో 
పలికి యిపుడు సెలవిప్పించేవా! 


127, ఆనందభి రవి =, ఆరి 


పల్లవి -ఈ కాఫవుర మె ట్లాకృతి గూడునె 
యిక మోదటి కైనా 'తెల్చ వె 

అను, , .గోకుల వంశోద్భవుడై న వేణు 
గోపాలస్వామి పోకిరాట్లకు! 


ఇంటివోలి అక్కర లేదాయె 
పీంతవుమాట "అంతోకనరాయె 
వంటతనకు ప్రత్యేక నామె 
ఫొంకులతో అలోచనలాయె॥ 


రాతిరి గుడిసెలలో పడకాయె 
వేతికాసు లంజల పాలాయె 
భూతికి అప్పులు గోకడమాయె 
చేతిమెరుగు కలగనట్లాయె॥ 


తందన పదాలు బహుమెండాయె 
తగిన కే కిన్నెర వకటాయె 

cn 
పందానికి కోడిప్రుంజుాలాయె 
ఛా శాటకు కిరుకిరు మెటాయె॥ 
(“an ౧m ౧౧ 


Bn 


(చిటి॥ 
కు 


foo! 


foi 


|1యాక!! 


11లి సారంగపాణి పదములు 


చూరుకు మొలకు వొకకోంగాయె 

మారురవికె వేరెత్తక పోయే 

నూరిపసవు అది బంగారామె 

ఉత్త చెవులతో నుండడమామొు! యీ! 


దినదినము పొందులు వినుటాయె [23౩ 

తిట్టినాను రోనము లేదాయె 

నను రతిగూడి యేజేం డ్డాయె 

నాయీడుది బిడ్డల తల్లాయె। | యీ! 


128. బిలహరి = |త్రీపుట 


పల్లవి = పిలచిన నాడెల్ల వింకౌలపోయి నేడు 
యిలుచుట్లు తిరిగే వేమే యివుడు 
6 
అను, , .నలపవుబు్లై నే మొగవయసు మించిన వెనుక 
కులుకరాకు వేణుగో పాల రాయుడు 


ముదిమిగాదట వే నీ 

మొగము మునుపటి కిపుడు 

పెదవులు తెలుపెక్కె_ 

వదలించే పలువరుస 

చెదరెనే మైబాయ 

చెలువు మందగించే 

నదయుడు బతిమాలి 

నాస్టాంగ పడ్‌ (యొక్క! వీల! 


చేడుజూచి తే తల 
సెరశించే సగ చాలు 


15] ద్వితీయ భాగము - చేశీయము 113 


ఆ రూపే గాన మదిగాక చకాంరి 

పాడలవు గుక్క_బట్టి మునుపటి కివుడు 
మోడిసేయ వద్దని మోవానాంగుడు సీన్ను॥ 
మకరధ్యజుని నగరు చికిలి వింతగచేసి 
యొక తే వత్తునే యిట్లా వొంటిదోవ నీరాత్రి 
(ప్రకటించి "వేణుగోపాలుని దయవచ్చి 
యికనన్ను గూడి తె యెవ్యరై న నవ్యరా! 


129. బిలహరి = త్రిపుట. 


పల్లవి-తొలుతటి బతుశెల్ల దోచదో యిష్వుడు దొరలు చేరదీయ 
గానే మునుమో 

అను. . .తలితండి తాతలు తమ్ములు నలుగురు నీవు 
చలి వేంద్ర బోసినది 
నకలజను తెరుగరా! [తోొలు! 


తలకు తైలము బోయ 

దరువు లిద్దరు వేయ 

నలుగు నలుగురు బూయ 

నలుపు వదల చాయె 

కడకండ కడవలాయె 

కాయము బకరువాయె 

"బలుసాకు వినమాయె 

కలిచారు వెగటాయె॥ పోలు! 


పరగడువుతో పాచి 
పండుతో మడమాయు 


114 సారంగపాణి పదములు 


సరివారివ'లె దినము 

సంధ్య వార్చాడ నూమె 

పరి పరి రుచులుగా 

Cr ము లాయె 

యిరికిపండ్ల్లు జూచి 

యీనడించడ మాయె! తొలు 


గోపాలకుని దయ 

గొప్పజెందుట లాయ 

యేప్రొద్దు పండితుల 

యెంత లేదను టామె 

దీప శెమ్మేలాయె 

దివ్వె బెట్టడ నామె 

మోాపుకకులు తలను 

మోసినది మరుపాయె! (తొలు! 


180. నాదనామక్రియ = ఆది. 


పల్ల వి-బడ నాతనాల శేర్చటినాన కె 
బన్లికిమాల్న అకా యిక నాళ్ళ 
నడుమ వుండతగదు 
నగర వేణుగోపాలుని ద శర బడ! 


'పెరటిదోవ నే అది వచ్చేదట 

పొరుగున నే యాఘనునకు విడిదట 

నరసాలకు మో చింపిరి గుడినట 

సభలో నిను మెచ్చుకొన్నారట! [ బడ! 


ద్వితీయ భాగము - చేళీయము 


అక్కడి కిక్క_డికీ సారధివట 
ఆలోచన కర్తవు సీవేనట 
యెక్క డెక్క_డనో ప్రస్తావాలట 
యేమొగవారికి యిదే దదువట! 


వీంత వింతగా జడలల్లుదువట 
వేకటిగమ్మని దీవింతువట 


యింతలోనె ఆయన వచ్చేదట 
యిద్దరి కొొంగులు ముళ్లు వేతువట! 


మగడంటే దానికి తలనొప్పట 
ఛగనరోగము వొళ్లున యిమిడిందట 
సొగసులు జేసుక మిఠారించునట 7 
వగలాడికి పాణపదము నీవట॥ 


గొప్పవారి కడుపున బుట్టిందట 

గోడలు బటుక నిక్కిజూచునట 
ట్‌ 

యెప్పటికీ పుట్టింట నె వునికట 

యింతికి వుప బేశ గురువు నీవట॥ 


వవ స్తువ నీకే దోచేదట 

యేవేళా పోకిరి ముచ్చట్లట 
వావివరుస అక్క_ర పనిలేదట 
వనితను కావురము సేయనీయవట। 


ఇారగుమా"సెనని యది బొంశేదట 

మరునాడే నీవు కడకు బోదువట 

యిరువర కు వకతావున నునికట 
న్‌్‌ 

యేమి జెప్పవలె సరిపోయినదట॥ 


115 


[బడ 


శి బడ! 


|బడ 


1బడ। 


4బడ॥ 


శిబడ! 


116 సారంగపాణి పదములు 


తుంటరి చేస్టలిక పోసనీరాదెట 

తంటలు తారాముళ్టు ప్రతిష్ట 

వంట వార్పు నేర్చి తె కారాద జె 

కుంఖునగ త్తని వేరు బెట్టద మ! (బడ 


ఎట్లా యీపని ఘటనచే స్టివో 
యెన్ని కొంప లీలాగు జెరిస్తివొ 
ఇట్లా ఆర్జన 'లెక్క_డ చేస్తివొ 
యేమిండడి కిచ్చి దారబో_స్టినొ॥ | బడ! 


వారి కోర్కెలన్నియు పండిందట 

వలరాయని (మొక్కులు చెల్లిందట 

చీరకొొని స్తే కశిపించితివట 

చేతులో పైకము వేసిళొంటివట। 1 బడ॥ 


151. గొర్‌* ఆది 


పల్లవి-ఈ భాగ్యానికి రాణీ 
వాస మెందుశే నీకూ 


అను, , .ఓఫామ వేణుగోపాలు 
ఊొకరి గాలి కారాదంపు! | ఈ] 


తెల్ల వారక మునుపే లేచి 

కళ్ళాపు చల్లుకుని అమడ 

వీలలకు వుగ్గుబెటి 

య ౧ (స) 

పిడకలు తట్టుకొ నేదాన! [ఈ 


ద్వితీయ భాగము ౬ దేశీయను 


వాడు కునే వౌకబోకి సత్ర 

వాడకు చేయించలంచి 

మూడు నెలలాయె గే 
కుమ్మురవా డీవూళో ఎ బంగా రాయె! 


నల్లపూసలోకి వక్క 
తెల్ల పూన 'లేదిప్పటికి 
ఇల్లు వురుపన్నందు శేగా 
గిల్లీ ండి లోతొ డలోబట్టి! 


తల్లి నీక్రక్క_ర లేకుండ 
తాటాకు (వాసేయమని 
శెల్పవాస్ట కొట్లాట వ 
ఛెల్ల శివ రాత్రిగ నుండె! 


గోడ నిక్కి_చూచినా వని 
యెడనో పొంచుండి చేం 
(కౌడుతో నినుమొన్న యనం 
త్ర (వ్రతము గావించెనట! | 


యీడు జోడు చెలులకెల్ల 
మేడ వుప్పరిగ లాయె 
నాడేవద్దని మొర బెట్టి తె 

నను గురకాయించితివో లేదో!1॥! 


ఈతచాపమోద చింపి 
గోతము బరచుకొని వాడు 


117 


శ ఈ॥ 


hel 


tel 


tell 


Healt 


118 సారంగపాణి పదములు 


రాతిరి నిన్ను గూడీ లె 
“ యేరీరున నయిచుకొంటివో।!। 


182, శంకరాభరణం .. చాపు 


పల్లవి-'బారలుసాచుక జగడానికి రాశే 
బయిశోరి పోబాయ్యేన్ర ములను 


అను, , .చీరగట్టుకొ నేది సిగ్గుక యెందుేశే 
నోరమూయ నె నముగధీరునివఠె లేచి! 


బసివి యింటబుట్టి బందివద్ద చెరిగి 
పసితనాన క్ర న్ని పాట్టబడి 

చెసనజెడి వచ్చింది 'తెలియదొ యెవరికి 
అసలు బోగందాన వై తె ఏీదెక్కు_దువా!! 


(బతికితే వచ్చెనా పంది వుండ లేదా 
వతమా నోముల పూజ వొక్కపొద్దా 
గతుప దొరకగానె కండకావరమళకే 


అతివగుంట కాసులాడించె నేమొగా!। 


మూలసీన్రు నడిచేది మునుపు నే నెరుగనా 
యేల కారాదని యెంచితిగానీ 
బాళితోనిన్ను చెయిబట్లి దగ్గరదీసి 

(oe) ౧ 
'యేలినవేణునో పాలు ననవ లెగాక! 


[ఈ 


HE 


HIE 


HI 


(బా 


ద్వితీయ భాగము _ చేశీయము 119 
18. ఆరఠాణా = (త్రిపుట, 


పల్ల వి-నరిగ చీర గట్టి పలికినళ్లుగాదు 
నభలో నిలవ వే యింకొద్ద 
మణి రత్నాల సొమ్ము 
లిరంకించు కుంశెనే 
మహ రాజుమెచ్చ యె 
మని వినిపించే వే! [సరిగ 1 


పాటకు జేమొ నం 

బళ మడిగి నాడని 

చాట దెమ్మున్న 1 

మాటిగాదా 

చేటనట్టుడు సీ 

కాట చెప్పుచు తాళం 

గూటాన తెగిలి సై 

గుగ్గిళ్ళ దానికమ్మి! కెనరిగ | 


చదువు లయ్యవారు 

నిదుర బోవగ జూచి 

పదరపండ నెత్తి 

పాగ మొటవా 

అది మాత్ర మకెొ ఇాస్తు) 

లభినయము జెప్పుచు 

మదన మందిరమంశేు 

బదులు కన్న దె ఏింతే॥ 1నరిగ॥ 


మద్దెల గవిసెన 
మబ్బులో కతించి 


120 సారంగపాణి పదముల 


చెద దిండు గూర్చి 
ది 
పెట్టు కోతేదా 
కొద్ది దానవ వేణు 
గోపాలుని గూడి 
మిం్ధెజేరుకొ సియా 
మేరకు సై రాణి (సరిగ 


184. కాఫి = చాప్ప 
పల్లవి-ఒచ్చేవాొ రావో డెల్పవే శెంట్లో నొకమాట 
వలచే యీ నన ననలు నేనా 
అను, . .విచ్చల విడి దిరి్శ వేణుగోపాలుడ 
యిచ్చేకాసిచ్చీ తిరు గలడి యెందు శే! ఒచ్చే!! 
మెల్ల మెల్ల నే వచ్చి అల్లి బిల్లి జేసి 
మ్లై మొగ్గ లచీర శల్లా అంటుకోని 
మల్లివచ్చేనని మాయ లెన్నో బన్ని 


యిల్లు జేర కుంకు యికొనిన్ను విడచేనా॥ |ఒచ్చే! 
మదిరాకోట జెదరి పెదవులు దడుపుచు 

ఒదిగిం దెవ్యశే యింతే ఒ ళ్ళేరుగని శివమా 

గదిమి పొమ్మని చెయ్యి మరుగు 'బెట్టుకోగానె 

పదిమంది ముందర బై కార్చక మునుపే! 1ఒచ్చే! 


గూడ కంబడి నిందవాడ బియ్యము కరుకు 
మాడరూకలు నంతనా డంపిం బెరుగ వో 
కోడి గాల వేణుగోపాల రమ్మని 


కూడియుందాము వా దాడక గట్టిగ! [ఒచ్చే! 


16] ద్వితీయ భాగము _ -జీశీయము 
185, కాఫీ = చాపు 


పల్ల వి-లిన్న యింటికి శెండుదలవే 
దోహిలంజపై తీరుగా ఆసవడురా నీవు 


అను, , , వెన్నదీసి విసరి గుణపఅచి రాగాలు పాడించి 
శేగమిచ్చుట బూడిదలోని హూానువుయే! 


యోగ ర్విత్‌ "త్తుల శ్రీీత్రో ముందణ 
కాగలపనులను గ ౦ధర్యు లున్నారు! 


చీలిక గుడ్డలు చీరపోతులు వదలి 

నాలుగేండ్ల శ ఘన నాయకు సారైరి 
వేలం వంచ లేరని వెక్కిరించిన లేదా 
కాలికి గాని చెప్పెక్కడ దొర్షి లేనేమి! 


కలినీళ్లు రాగిసంకటి చేలోగురుగాకు 
నిలిచె శృంగారించి స గూడిననా దే 
తులువల కూడి బుద్ధుల జెడి తే బలాదూరు 


తలకుబాసిన కురుజు తాక యోగ్య మెపో! 


136. పంతువరాళి = చాపు. 


వల్ల వి గొడ్డుబోతు వొక తె బిడ్డల శె నిన్ను 
కోరియున్న దిరా గురుతు 


అను, , నడ్డి ముక్కు మేనునలుఫు మాటలు న త్తి 
నుడిశరీరము మగువ బుగలు సొట్ట! 
Gs ౧ లు 


121 


[తిన్న! 


తిన్న! 


ia 


[తిన్న 


IA 


122 సారంగపాణి పదములు 


వక ,-లాకులువద్దు వరహాలంటదు సొమ్ము 

లెక్క_సీయదు చీరలక్క_ర లే 

కక్క గాండ్లెల్ల గాదని తొలగిరి 

దక్కి తిని యడుగు దండాలు బెట్టుచు! | గా|| 


గంధ మేల పూలు గలవుఅక్క_డ శానా 

నుందయానకు నేడు మారుసీళ్ళు 

సుందరముగ వాదు చుక్క_ దిద్దినది 

అందగ శ్తెవిడిది అదిగో లేర కాడ। 1గ॥ 


రాణివానముశేదు రావచ్చు దోరవలె 

(పాణము నీమీద ఛామానుణికీ 

యేణానీని రతి నేలుకో యీరాత్రి 

వేణుగోపాల నీకు వెక మైయ్యోనని! 4గా॥ 


131. ఆరభి = చాపు 


పల్ల వి-సంక టీయిది తిరు పిసము గాదు (మింగను 
చవిజూడ సలదుసుమి 


అను, , .పంకజభ వనుతే ల్రీవేణుగో పాల 
ఇంకనన్న విరాకొండ్ల యెవుడుజూతు మో రాణి! iso 


సారె సారెకు ముద్ద సాధింప సంక్‌ 

బీరముడిగి యూళ్ళ బిచ్చమెత్తుచు విసికి 

శ్రీరామ మంత్రము చి త్రము నందుంచి 

అరగించడా శివుడు హాలాహలము వట్టి 1సం!! 


ద్వితీయ భాగము - డేశీయము 


నలుపు వర్ల ము బూచి నమస్కా_రా లొనరించి 
పలు 'దెరంగుల బయలు (బాకి దిక్కులు చెదరి 
కలగి యంతటి గుముఆె కొసారానివాసుళె 

(> HE రా 
కలహాంనములు తమ్మి కాడలు నమలవ॥ 


ఇది సంభావితమాయ నేమి సేయుదునని 
మదిలొ మాటికిచింత మగ్నుడై ధృతిదూలి 
అదికారణము జేసి ఆదిశేవుడీ భువిని 
పదపడి యనిలము భకుణ సేయడ!! 


188. మోహన -- ఆది 


పల్లవి-కుల కాంతలు విడిబడి నలుదిక్కుల 
వెలేగ్‌ రిచేటి పాపమో అయితే 


అను, , . చెలయాండ్ల కు జీవన మేమిక శీ 
చేణుగోపాలకు సంకర మై॥ 


ఉగ చెలియని బిడ్డల నెడచాసి 
వున్నమూల ముంత దాటవేసి 
మగనిపేరు కారాదాదని రోసి 
మనసె కాఫురము వరము చేసి॥ 

్న కాపురము వ్యర్థము చేసి 


అందెలు మెక్తైలు రవిశెతొ జుట్టి 
అత్తమామలకు దుద్దులు బెట్టి 
బందరు పావడలో సద్దిగట్టి 
పట్టము జూతావుసి (భమలుట్టి! 


1కుల|! 


కుల! 


124 సారంగపాణి పదములు 


వీల్లెడుగుల చీర యె _త్రికట్టి 
చల్లవుగ్గ మొక చేతబట్టి 
ఒల్లెయోడ్చి నడుముకు విగజుటి 
య e393 
నల్ల కాజిన్‌ నిండు ముసుకు బెట్ట! 


తలిదండుల మది తల్ల డ బెట్టి 
తమజాతుల కపక్షీ లి జట్టే 
తలపరాని నింకొడిగట్టి 

ధర్శశ్నాన్త్ర డెలముల రోచిక బుట్టి!! 


జారుపి పైట చెరగు మెడకుజుట్టి 

శేరలంపకాండ చెట్టబట్టి 
జోరు దిక్కరోతబుట్టి 

ఉప్పితబ్బిబ్రై తొడదట్టి! 


పగలు శేయి జాగ్రత్తగా నడిచి 
'బాపనిండ్ల పూటకూళ్ళ గుడిచి 
తెగువచేసి శాణాలుగడచి 

తగుదుననుచు సిగ్గుశర ముడిచి॥! 


ఇంతదూర మెవరు చెతక రారని 
యెవరువచ్చి "వేలు వంచ లేరని 


అంతపనికి శేవిణి చిత్తూరని 
చింత లేదు హూణుల దర బౌరని॥ 


188. ధనాస్యి _ ఆది 
పల్ల వి-వాడై లే వేరనిత్తువు నిజమే 


అను, ..సాళెకు దోరగండ్ల జూచుదు 
కూరిమితో ని న్ననుభవించే॥ 


కుల! 


11 కుల! 


| 1కుల!| 


కుల! 


కుల! 


[[వా![! 


ద్వితీయ భాగము -_ చేశీయము 125 


మిోాసాలెకుపా చేతులు తెలుసా 
మినాత్షయ్యవ లె రొమున 


సీసావ్సీగ వీవ్రనగూనా 
వ్యాసాచార్జ నలె నేమైన॥। (వా! 


పండ్లు పొడుగా మెడలో కణితా 
పాపావిళ్ళవ లే అవటి 


కండా పాపవు చెవుడ బోయ 
క్ల దిరిగానివలె నేమైన॥ [వా 


దూడా కడుపా తిరువళ్ళూరి 

ఆడిగానివతె ముక్క 

నడ్డా తలవణుకా మరగుజ్ఞా 

నజ్జపరెడ్డి వలె నేమెన॥। 11వా! 


నత్తా యిప్పుడు వచ్చిన సారాయి 

గుత్త వనమరునువ లె మూగే 

కొ త్తచీర రాతిర తెచ్చిన 

కోమటి బోడివలె శేమైన!! 11వా!! 


పడయక నినుగూడిగదా మెగ 

తాళి సేయవ బే యింతకు 

పడతిరో వేణుగోపాలుని 

పడ్డు చెల్లవ లె యేమైన।। 11వా! 


140," ఆపరూస . చాపు 


పల వి-అట్లా? "కావ లెదానికి 


నూ 


126 సారంగపాణి పదములు 


అను, , .కొట్లాడిం 'జెకుగవ శు వేణు 
గోపాలుని పిలువ వద్దం కే! | ie 


వడ్డికి వేయమని రూకలు 

గుడ్డతో గట్టియ్య గానే 

సొడ్డు నె _త్తినవేసి యురికె 

జిడ్డు మొన్నటితోనే విడిచె। rel 


కల భూవణములన్నీ ముడిచీ 

తలమాటున వుంచుకుంకొ 

మెళుకువణా అంటుకొనీ జర” 

చిలుము నిన్నటితోనె విడ చ| 11 అ॥ 


పండుకు నేయుండి పక్కలా 
పయిపనులన్ని చక్క- బెట్టి 
కుండలు చట్లన్ని జల్లగడిగి 
వుండింది పండింది వూడ్చుక పోయె॥ lel 


141. ముఖారి = ఆది 


పల్ల వి-ఇంచుబోణిరొ వినుమా యింటినడతలు చాడ 
~ యెంత చోద్య మయ్యా నే యివుడు 
అను, , ,పంచబాణుని నగరు 
బలువింత గా జేసి 
ముంచినట్టి గృహము 
'లెంచ నా తరమశక్షే॥ Iigofl 


వెలయాలనుచు ఘనుడు వెయ్యారులిచ్చి తె 

ఆల మేలు నీతల్లి యల్పబుద్ధి చేవురచి 

కులహీనునితో రతులగూడి సెనగ గానే 

తెలియనామె నీసౌప తేట తెల్ల మిగాన॥ Igoll 


ద్వితీయ భాగము _ చేశీయము 127 


వార స్త్రీ లై లేని వావివ ర్తన లేదా 

(శ్రీరామ సీవిన్ని శింగి-ేగ్‌ యొక్క 

తీరుగా యిలీలు “చేవగించినదని 

యిరవై మోరెదురింటి యెంచారుమావార నెనే! 9౦|| 


పటికె పర్నమకేమి పడుచు రూపరియీ మె 

యెటుల జూడలేచే యీయెజ్ల వెండ్రుక లేమే 

అటునిదానించి తే నావరూసేలేచే 

నిటుల మది కిన్ల ముగా వేరేమార్గమట నే! 11ఇ0!| 


చవుశీతియుపములు సఖియపై కొనిచాల 

అతిధిపడి నేర్చి లే నదిసిగ్గు బడి లేచియువిద 

నన్నిటుసేయ యు క్రోహానా యంత 

నాయక్షివై యే పనులని చెలి పేను! 11ల్పంచు॥! 


వేణుగోపాలునై న 'వేమారు గలసినా 

వీణేనని చెలిసికి వేకచాదువానీవు 

రాణివాసమనుచు రాత్రిళ్లు దిరిగేవు 

కాశాచివలె పగలు గడపదాటి గాను॥! 119011 


142. కల్యాణి = చౌపు, 


సల వి-అచ్చయ బుటింది భూమికి బలుశబ 
గ ర్త దే 
Gre దానమ్మసోణిదీ సూజడెం 
రా 


ఆను. , .పచ్చినూకలు చేలా 
బడితె యిదీ నేబ్బ డేలు 
బీచ్చగాల్ల “జేన్ధిడ్రిన 
బిరుదు బంట్ల నీతూరి॥ let! 


128 సారంగపాణి పదములు 


మందలు గదిలె పరమటిళీమ కెగబడి 

కందు లేశిరిగా శెక్క్రరూక్కుు 

పం దేశిఅందులో సాంకో లేక మ్మ విచేబిడల 

కుందనంబు పె డి కూట్లీల్ల కిలబోయె॥! ell 


శెట్టుమోది పచ్చులట్టుత లేలే శె 
మటుదొంగలు వగతటగి చేర 
(A) rg) 
గట్టగా బీదో ల్లకు కలబం చేగా కూడు 
బట్టమర కేడ దిప్పటి యూడమాసులకు! lel 


ఆలు'మొగడుగూడెదది వోరొ బగుచేగిచం 
సాలావుడకాడించె సప్పంనా రాగాలు 


యోాలోనా యేను గోపాలుని దయసేత 
కాలువరసముగురిశ కరువు చెలిశగాక॥ 1అ| 


187 మధ్యమావతి = దది 


పల ఏి_.అగురోరంజేరు పెండ కాొడెౌ 
య ౧ oe) బం 
ఆక జెల్ల బాపన్నా శే "రేతికి 
అగ్గురొ శీర్నాం౫గ య్యకు బో బెజ్వెం 
వ్రూశేయోర్ల కిందు శప్పాల్‌ నంటుండి! lel 


ఈడ బొంగు సొసగ్లూకుం కు 

యిర పరం లేచేంచన్ని 

నాడివి స్టి నే కొర్గొగసికైడు 

నెడిర్మూ ఆన కేబద్దము! _ 1అగ్గు! 


వరగంజాయ గింజ లేడ బున్తై 
వాపోయినేగొప్త పూరిశిక్క_క 


17] ద్వితీయ భాగము - చేశీయము 


రవ లెండిత నిచ్చ గెలె పచ్చులు 
శేశెదంట దరము ఛాణి పింగళి చస్తే 


వుండింది బండింది బాయక ళగానికి 
వూడనపాయ కడమ దడను అచ్చయ 
కండలుదోొలి శేవ్ర సన్మేసప్రు జీండం 
గుండగొయ్య నెడిపొడు బలు శెడగర 


యుగ సెలోన యేలుబెటుకొ 
౧ రి €ం 
యెందరికంటని చందాగించను 
"పెళ్లేలుమరి శెప్పేదినిపోలె 
'పెద్దమాసుడంటనినూన్నా స్‌ 


యేణుగోపాల చామి మమ్ముల 
నెంశె బోయి నింగమోన ముంగల 
పాణాలు సక్క_ంగుండ లెనిపోం 
పాగ మేడనక్క_లె త్త పోదులె 


144, రేగు స్తే చాపు 


పల్లవి - కొండ సుట్టొచ్చే రంకు నారాలతూరి 
కొండ సుట్టొచ్చేరంశే 

అను. , _బండారిపాపీండ లాలిదానరిశన్ను 
నం డేరంటొరికూళ్లు వారసాణె పై ణాలు 


ఉఊోరూరియిగిణిల్ను _ పూవు తొవాస్తాచన్నా 
గారనూ శేముండి-జన_గంటవావిదాపగా నే 
తేరుమూనై పరచైన - 'బెయేంధ్ర యిలమాలె 
గారడా జంటుండావొ = కళై వైకుంట మేనె 


129 


lei 


{ei 


hel 


iol 


(కండ! 


[కొొండ॥ 


180 సారంగపాణి పదములు 


నెగిరోరుగళ మెత్తి - నగరా లేపిసుకుంట 
యిగతర్లెయేలాయ - మేనీగలీనుమిన 
చొగుచేమెండెంచారి - బగువాన్నె మింగోటి 
'మొగదం కైయాలి _ యింత శేవీంచుండారు 


చూగాచిజనమాల _ బోగ మమ్మాంగాండ్లు 
రాగాలు గోణగుత _. బాగలనిలబడి 
శకేగాలింమంకుమొ - ,తెతతలా డేది 
లాగున్నెశిన్నో న్నెం నాం బలిదావినన్ని సా 


పెద్దసార్ల పులి _ పద్దం నే శేరుండు 

క దైమనకుసూవు _ 'కానుగిరిచ్చాలుండాయి 
వుద్దులుడ కెగుందాయి _ వుపనామ్య మేమిటికి 
మ ్రెన్నమిోి ణెయ లా మడ కా డెద్దల్‌ నిడిశి 


కాశిసై శె కెడు _ క గవాల్ల పోడై నాను 
ఆశకై నెగేగు _ లంతకన్నగ్గవా 

రాసోరిశేల్లోకి జ (లేకుయెదిగున్నాంట 
కోనపోరొయేను _ సోపాలుదలసు తా 


145. మోహన -- చాప్ప 


పల్లవి యు ఇనబౌ నమ్మిన యీ దెంబ జెల్లోచ్చే 
దిప్టిగ్న మో యీన్నృడో 
బొమ్మో "లేక -యిగ చేసుడో నముదో॥ 
అను, , ,నొనలిబూదిగొటి - నొహం గంద మె తి 
లు (A) ఎత 
కుసుసీ కుండాడోడు - గుండాలె ముంగాల 


కొండ! 


1హండ!! 


కొండ! 


కొండ! 


॥బ్తన॥ 


ద్వితీయ భాగము _ చేశీయము 131 


ఏకులబు'క్టే లుం దేటిదో రాగిది చిరూ 
తాకించశే తక్కెతాంబూలా లియల్‌ నంట [బ్రన! 


పో కారమద్దంత పదల చ్చెకుండువా 

డాకుసుంతుంటియ్యవదం కే 

కంబాణామూ గొడుగు లంట కావి 

గిడుగే ల్నే యుండాయి-అడుగున 

పబనో రల్ల బెట్టిందిశ్లు తడిగే లేవ 

గటుంది అగోశేకెటమను _ 

పడుసూవిన్నో 'చ్లేందో పక్కలా యిగిట్టి 1gస॥ 


బోగ మాలాల్లే వాయాగాదుంశేల్లాడె 

సూగాచిపుట్టుకసూచ్చ మెం తే 

నాగడీమండాదొ నక్కిరసపోదు లే 

బేగీరాసూ తాడి బేమ్మానారిడిసా చ్చి igసl 


తాలాలువానగ మేలాలాగుతుండాగ 

వీడిక్రలుసూడ శి తాలాడె 

పూలంట శెడుగేలు ఫుట్టుగిచ్చాల్లోనో 

తానగారిందాం యి తలదుంశేకంచోలె igs 


దీటి వెలుగుతుండా దోరణాలకిందూరి 

యీాటీ తెగ బట్టుం డేళ్టైిమంటనో 

యేటిశే అయ్యోర కేదాలు పాటకిం 

కోటిసూ సై యేనుగోపాలు సెలుండాది igil 


a 
అనాలే 


182 సారంగపాణి పదములు 


146. మోహన = ఆది 


పల వి _. మాసలకిరీదికరంగాబదలకో _ మంచిగామంచలపవీరందోయి 
య 


అను, ,. యేనన దెల్లోయి శేతిరిదొరద్ద 
యీనగొశుయాల నిలబడడిగి తే 


చెగిరోరోనక్క_౦గ బట్లాల్న నే 
యం ట్‌ 
నడిమెపు సాకొంజెల కిరితిశిం 
బగుమాణము సేసి దండపడుదుచ 
యుటి కెల్ని _చామురోరియి బైకు 


అచ్చయముల్లల యోారికి చ న్నాదు 

అ రేండ్రాయ మడకకక్తై శెలో 
యిచ్చి లెన్మునిరె మగ తారెక్టు ర 
యింగనున్ని పింగళింప్రు అణుభోగం 


"తారక సారక మంటనిగింజలు 
యూరి కెలిని సూకిరింత పొడగన 
సరుగనమె పొయిలోపిబ్దెలో 
"పెందలంట శెప్ప శే మీాయెంట్లోడు 


వాత్తల కాలెగవూారికి దీనికి 
మొత్రొచ్చిరె దుడవకాడ దొంగితె 
కొ త్త కాపుల్ని డంటని మురి 


కినాకొొండెలు వునకల్టుపడ నెయెగదల 


వేణునోపాళ చామిమి న్నే 
యేకయింతంగ ప్నే అరుచోద్యం6 
బాణ లెక్క పబళము యీాచుడ్ద్డులూ 
చెంజికాడయింట్లోయి దబ్బరకడ 


మాస 


[మాస 


మాస! 


!మూన॥ 


1మాన॥! 


[మాొస॥ 


ద్వితీయ భాగము _ చేశీయము 188 
146. పంతువరాళి = చాపు. 


పల్లవి - నగశాన తెప్పతిర్నాల్ల యేడికె సూన్ను వాగు నివురాలే 
దంకే- అపీడె 


అను. , .అగుమూడియర్గ చ్చి - తొగటాయాటను బళివి 
చిగమె తినశేలి _ వొగరి సెప్పక నేరెయ్యి కనగా! 
అ 6) SS 


పదమచర చుకాడ - పందిలేబ గినోదం 

సదుశేశించదే చోబెం - చామిదే యింతా 

యెదుగుములుగకూ _ డొండేశిరింకులుస్రన 

అచ శెయి సూపియ్యేశి ప్త రాన్నే మాశికింత తే [నగ॥ 


చోమాదిగు లయ్యో - శే మాయేటలసంపి 

దోమా దుగ్గిలోయేసే - రొనము కాడా 

యేమా బేమనమూక _ యొక్కడియిషమరార్యుం 

రామానుజ పజలో - రాల్నంు యిశి కేస్పై [నగ॥ 


అంగల్ల దొరుతుకూల - అయ్య తో జేయేశగాల 
బంగారుగరుకుమాంల - బారు మేలా రా 

చంగనాగుక్రాల ల - చ్చయిపల్ల శేనుగల 

జంగ మాల్లూ బేదె - మంగ లోల్లు వానేబే 1నగ 1 


తెప్ప జతణముసేసి _- తేంగాణె పబుల్తై 

తప్పక కుసునికుండి - తమ బలగంతో 

అప్పుజేగమా లాడే యిగ్గినాలొద్ద 

గుప్పున చుట్టాచ్చి స ఇప్పుడో గిరక్కు_న 1నగ॥! 


యిశ్రే కంబాశాల - శేమగ్గి బెట్టిరో 
సుశ్రుసుకోనె గబ్బు - సుంచేవులో 


184 సారంగపాణి పదములు 


అవేణుగోపాలు స్తీ కాళ్లే చెయిమొక్కేసి 
శెటుసాంటుంటి గ జేంద్రమోచ్చమె తెళ్లె 


147, సంతువరాళీ _ ఆది 


పల్లవి - సంగనాయకమను భీముడుండాయి 
వింగర మెయి 'బాపనోల్ల రు 


అను, , .అంగల్లో అచ్చింళ్లోగింజలె 
చంగటి కిరిరిన పీండిసమె తె 


మొండిపీనై లేబ్టుండి శడొచ్చిరో 
మోగరించుకొని లెమ్ముం కె లెయ్యరు 
కండితేనమిడు శల్లేపీడుంకు 
వుండొద్దను యింగుంకేవూరోల్ల 


యేదాల్లోపరిచిచెంతుం శే 

యెయిటికిణ్ఞె గోర స్తపడుండ నె 
గోదారై తె గుడ్జైల్లిం చేమిాడ 
గొండపామ్మును పిండొెల్నం"టు నాలెంజ 


వోడయ్యుండిల్లుసూపిం చె నాయలు 
యీడ్‌ నేపడి సాయల్నంటి వీసాసులు 
బూడెదీశడై మొగొనచోంపింగ 

మేడ దెత్తు యంగాలవూరోల్ల 
సెప్పుచ్చినగుంజిగాని సార శం 

శా త్రికమాపి గూ దెల్ల గుక్కుదు 
సోపణానా సూలేదంట మొరిగి తె 
శూ శెరంట యాన్నోరొసెల్చెట్కోసి 


[నగ॥ 


[నంగ 


నంగ! 


[సంగ || 


[సంగ ! 


[నంగ i 


ద్వితీయ భాగము _ ేలీయము 185 


యేనుగోపాలుని , కెరికెమాకాకిరె 
మేలుకొన్ని శాకరాయలతొతల 
యో నెలల గనికొర కొగింజ లె 
యం ౧౬ 
యిగకావుగతం తెలకుంకెనాలంజ | సంగ! 


148. పంతువరాళి _ ఆది 


పండువడునాడవివ్పి స్పి నే-మా 


అను. , . యేపెబెమ్మ రాచ్చికి కలబడెనా 
యినన కాయలు మొదటికి శప్పద్ద నేవు 1 బాప! 


అసిరోదంపింగళి స్తే గగలైన్‌ 
అచ్చింతలుకొ శ్లేరక తిన్నె 
కాశికివాయ్యు స్తేం బొ లైదో 


కరవాడై యేటికొండేన్రఆసో త్రి 1బాప। 
రా 
సంజ మైనురిదా డె లెజంజం 
జూతవా వేదిమొగాన 
శెంజిదురగ మె తేయీలు బెటుకొ 
ర్న రి 
చెపి తెయుంచొమవూనలపొడుకి నొచ్చు 1బాపఃి 


చంచై చద్దొాంటక మూ చిలలో 
సాక వెంగ అంట్కొగుంజి తెం 
రు 
పంచాంగ ంయిపొద్దశినిత్రాం 
పంగబగలయే స్తై కసిప్పడాలె [బాప॥ 


16 సారంగపాణి పదములో 


పీన్న పెద్దనంట మొరిగినకుక్క..ను 
తిన్న కీర్చక రాసవరడు శేతాంయి 
కన్న లెంజకొడుకులకు పరేశం 
కానిమ స్థ కొొక్క_రిస్ము. ంటన కేన బాప! 


వనుగోవాల 'చామితిరునా 

లెట్లు కూడు బెడుము 'రాడమ స్తుగ 

వాతెగేశ గింజలీ నెికిర మాయె 

దానదరమం తూకుల్నెక్తై శయ్యొచ్చు | బాప 


149. నాదనామక్రియ - చాపు 


పల్లవి - మనుషా నమ్మ బా కే-యిదేగాము క శేభారం_నునుషా 


నన్ముబాశే 
ఆను, ,,.మనుపా య్య, బేగాము v మట్టిస క్లైంటిది 

పని శేటిలోనుండె - పరమాల్ము జెల్నంగొ |మ॥ 
తోమ్మిది సొరంఘాళీతో శే నరమాశిగ 
బెమ్మగాయించిది - బెషశకారికశు |మ॥ 

పకి క, 

ఎన్నెంటా యెంకేలు _ మెంక ముంగ అెంటిశేలు 
కన్న యానులబుట్ల్ట అ గడగ కుం కెగబ్బు రమ! 
పయి యెన్నె అడుగున - పరమ శాంఢలము 
మయిదు యీన్న కు లి _ మబ్బి గక్పిండాడు 1వు!! 


తనదోహోణ శె త్తి _ ధరమ ధాణంశేశి 
యినవలె రామేంఖెం - కన మోచ్చము |మ॥ 


18] తృతీయ భాగము - జాతీయము 


ఎంటవగీటి రావు = మేనుగోపాలుని 
బంకు పాదకవళం - బట్టలే ఘట్టిగ 


150. మోహన -- చాపు 
పల్లవి - ఇచ్చేదా యీదికి లే - శొచ్చేవా 


అను,,,.ర చ్చళాయక ంట - రాశ లేమోయీాడ 
ఇచ్చ లేదరూక - యేనుగోపాల। 


సంత కాడ యీతసాపలగ్గవంట 
ననోరము నేడు 
యెంతపాధైక్కె నే 
దె 
యేమాలకొడిె స్త్రి యేమమ్మయీగోడు 
వింతోన మొదమూా శిన్నో డడి గెతల్క 
ది 
శీపొముంటి వానాడు 
యంత శెప్పినయినవు యిగ నేమాశినిగాను 
సుంతక్ష ల్ల సూడు-నుం-నోడు 


బగుమాణమివ్పించ బగిశేనాయీ మూతి 
పాత రీరుం'దెంటివి 

నగ రదచ్చనళినాగ్ని చేతులోబోరి 
ననునూళిదాగుంటిపీ 

అగసాలదంతో అన్నేలమంట న 
న్నాడీపొసుకొంటివి 

యిగతామాకిరితవ్చి యేళనంశేళి సొ 
మ్మగ యే తామంటుంటివి-మ స్తింటివి 


187 


(మ 


igi 


igi 


188 సారంగపాణి పదములు 


దోశాలముందజనాశారినగ దో 

దాళీక్రిరమ్మాంటివి 

పాశము వరికూడు పాణకమింతిచ్చి 

పాతికెలెక్క_ంటివి 

వోతో నిమిన నిన్నొ గముప్పాతిశె శెప్పి 

వొద్దియ్యవొద్దంటిపి 

గాళి బెట్టి నాతో కలశుంటిచీచీ యే 

_ాశిపోపామ్మంటివి- లెమ్మంటివి igi 


151. మోహాన = ఆది 
పల్ల ఏ _ బాపనోండు శెప్పుదింటుంు - పయిక మేడదంపఫ్లాడు 


అను, . .దీపాల్‌ రెయినాపక్కి_ లె మునుకొని 
కా'పెంగిటి'బేయిరింట్లోసాప్నీన (బాప! 


ఛీరతనినచ్చ(త్రం బొయ్యెనంటి 

శిన్నో న్నే సుకొని 

పరిస ంబడిరై పొద్ద ణా ్న ల్లో 

పచ్చివీ మేపిస్కు_ని 

బొరుగులుగారుకుంటా నెమలోనమి్మాన 

బొ య్యోనిసూనుకొని 

పరిగెచ్చెనం కొదుగ్దా ల్లేతల 

శరయిడువిసుముంట కె సాపడిగితే | బాప! 


అగి తదు ేదిసాంటి చేమో 
అయ్యారంటీడు 
యేగిలే స్టేయేదాలేనదతొ 
'డెగేశనంటాడు 


తృతీయ భాగము _ జాతీయము 


యీగరీస్తు నాశేతులాశెయ్యే 
శిప్రు డిగిలిస్నాడు 

రాగ డేశినీ యిశోసమగ్గిబడ 
రాశిగిరూకదాన పెట్టింగో తేక 


'కానాలగాడతండడిగాడీ 
గాజులుయేవీంచ 

"తా నేరాక ల్లాలకు దీనపోయి 
(తేద లువొళ్లి ంచ 
గానానికిముంగ లెంగునెట్ని ంచి 
గామానిడిపించ - 
కానియేనుగోపాలుడిశారి శెం 
"తా నేయీళినో ఎన్ని డిపించి 


152 ఆరభి = చౌపు 


ప ల్లవి - అగ్గితిరుణాలంట అజ్ఞనికతలంట 
అవురాయెంకసొద్జె చ 
చార తకత-కరా యొన్నెన్నింతలే 


అను. , ,స్వుజయముదీని సుట్టుబలాదూరు 
అగ్గురోరపుఅ య్యూశ్నెడిశేసీసాచ్చిగ 


యిగ'నేసు పయినెక్కి యోబీసనూడొచ్చి 
బగు పే పేగైలెన్నెన్నో = బలికి దుశ్ళాసూని 
"మొగముమూడగా నె _ మొర్చనాయాల స్పై 
గుగురుమిగురనకుండ = గుడ్జెల్ల గుక్కెనె 


189 


1! బాప! 


గబాప॥ 


[అ 


iol 


140 . సారంగపాణి పదములు 


అనుమం తెనకటోడు _ అబిమన్ను డెంటనె 
ననియునో లెబట్ట a సాము శెయుచుఅ శై 


యినయెయీరబదు - నిసన కాయలుదొక్కి 
కనుశెప్పే శేతల్కి_ _ కప్ణనిశించనేె 


యిరన్నే చ్చు చడ్డకు జ డిం ద్రజిత్యోక రెయ్యి 
దురివోదనుని శెయిలో - దూరి ముక్కు_న నెల్లి 
అరళి పిసాశోలె _ అశృద్దామనుమింగి 
సురివేోదమాయ వే _ సూడ యేడిగు న్నే 


'జేంబూరుగలింట - గార చేవల మొద్ద 
యీరపతి మెకు మొక్కి. _ యిటుత లె శ్తేతల్కి 
నూరుబాసోమెకడు _ మొలతితొదిలించుకొని 
శాశడై దీశెడిదొ - జనులకిచ్చె'నేనిపు 


'కేసిగగుములోలె - తెం'ది తెండెగపంజ 
కోనచముదం గుంట _ కననునల్బడిసూడె 
నానాదించింగళ్లై - నానారం చంతోలె 
యేనుగోపాలుడు _ యెటులగాయించెనె 


159. పంతువరాళి - ఆది 
పల్ల cpa నాన్నారముచంత్ల” నానాదించుంబెంట 
న యముగిచ్చేర ంటచనె.సూడే... 


అను, , .ఈన్నే పొగ్ధెక్కె_నే - యోండేదుండా.. దెంటు 
కోణ్ని గొండపోతె _ కొందు చే నొగురైన 


ఇలనేడసూ ఇజె యీసుతెముగ వే 
య య ౧ 
మలుగుశాపలాడ మన్తంటనె. 


5] 


el 


iol 


iol 


[నన్నా!! 


తృతీయ భాగము - జాతీయము 


తలయుంటి కె తాళ్లు నిలువుపొడుగై యో నే 
అలసొచ్చేతల్కీ_డ అంబలొండుంజెచే 


141 


నన్నా! 


అమె రంటి త్తలి కములుంగరాలు దెమ్మనిస్తి శీల్టుతిమ్ముశా తా 


కుమ్మర క్కుదోట గురువుఅగు మూజెల్మీచో 
చొమ్ముగ సూడా లేవో జ్టెంగుండాలె 


సూడో ల లీ న్నెంగు మెక్రైలకంటొచ్చి 
ద? లు 

వడిదోచలుతిన్నో రెండుకొని 

అడసీల్లుదాగి అగ్లై లేసురుకెత్తె 

సూడ లేచేనుల్ని సూడ యేడిగున్నె 


అబిడిప్పటికీదు లెంతచింగార మే 
నబురుకొక్క మోలు నాన్నెముగా 
"వబువేగాయించెినూ 'బెమ్మెనిమించెనో 
నువిలమైయుండు యీ సూనిదీయని శాత 


కారిసొడుగలికిన కలదాయీాగోపీరం 

వ శయ్యోస్లగుము లై వాపొయిశేచిల పెద 
యం యు © 

పాశపుకూడే గోపాలుని దయశాత 


154. పున్నాగవరాళి - చాపు 


పలవి _ నచ్చ(త్రంబాయ్యుత్తా మె జ చంద్రూూమాళి 
c౧ అలనే 
నచ్చ(త్రం సూశో"తామె 


అను, , .లచ్చుముశన్నారు (ద్రరవు నేమాగొా ఖ్రెంగు 
పచ్చిబీమిశిరిపుడే = పయిణా మంటుండారుజా 


కనస్నా॥ 


ననా AY 


శన న్నా! 


[నచ |! 


142 సారంగపాణి పదములూ 


బోగమూ ల్లా జేరం కే-శిరతసిగాల్లో 
వాగనా లేడికంశు 

నూగింజై య్యెడముండ నూకటమిపరీతం 
తాగసీలుందెంట దనలొట్ల లేదంట 


గురుగులగ వంట నె-శిన్నెం, డూక్కు_ 
ద ల 
సొరుగుపండేశంట నే 


యెర మొక్కొసాదంట యేవీలెంశుస్కా_ని 
అరిచంద్రక తగ ట్టి ఆడేర ౦కేశ్కాలు 


తొగురుశీల్తురుంట నె కాళిశిర సై 
తగరస్రంగర మో కెంసై 

ఇగ నేనుమండప మెనకలింటోరుందాంయి 
నెగిరోరొచ్చెరంటబగుయె 


కొ త్రచింబాళంటనే శకించింది 
శిత్తూరికాడంటనే 
యెత్తుడురతమావమసూరలంటుండావొ 
నెత్తిపాగీడు తలె త్రి సూ సేడిగ్గుణ్ణంట 


నందనలుండెంటనే-దుగ్రానికి 
శందిర మింతేంటచేె 
వుం చెంటీత బెల మేశిననిప్పట్టు 
య ag) 
కొందాంరాయే మేనుగోపాలు డుండాడు 


155. నాదనామ।కియ - ఆది 


॥నచ్చ॥ 


[నచ | 


[నచ ఏ! 


(నచ స 


[నచ కీ 


తృతీయ భాగము _ జాతీయము 


అను. , అన్ని లే వెయెందొల్లోడ బెట్టిన 
అగి త్తైమ తెల్లూర కతల్కె 


వరవా లేమంటని మెగబఖునొ 
దరయీాని'క్కె. రం శేశిరినరకలు 
శరవలో శాపలు సా ేలిరి 
శాలల్లోక (రబయిటి కెల్ల చే 


కొలున్రలంటసూా అబముసుబము లె 
కొంపలిడిశియేల తేకండడ మే 


చలిగివొగిరికై నంతపాతె 
సారశము లేని నిగ్గుపాట్లు జెప్పి తే 


ఉప్పుగ చ్రైము త్తి శేభలుపిరం 
వుపాశమున్నా యేమంటడగరు 
యిప్పుడేచంతలొ యెగబగలై తె 
యాశౌవిరె మెట్లాయెల్‌ దోయను 


మూనాలయ శంగిడేశి యేకికి 
మురిల్‌దితె లేనంటిదిగ లే 

ర్‌ ది 
పానంలేగొడ్డ నూన్న శిం7౦ 
పందెన్నో గూటిగూటిబొబ్బొభో 


ఈడ యెల్లుకుం కేగాదరమం 
యిన్నాల్ల లె పోనపో తెకులుకుదు 
నాది సినెనగబెటిన తెదలు 

అజయ్‌ 6 యమా 
నాశారతోమో కి సోన మేడది 


వోరా యిద్ద ర చందాగించను 
నారాయనికీయాలశెంటి కై 


1కిన AL 


1కిన్న॥ 


1కిన్న | 


1కిన Al 


శకిన్న! 


144 సారంగపాణి పదములు 


కరారాకంకుచె సదలయ్యోరికి 
బారబోనుకొనె శిలిశెశిక్క లె 


వగిలేనై బుట్టిసంగ చేసక్ర 
బుట్లావుడ కాడి స్తే మానల. 
బోగమిదికొల్ల బో అఆయీలుని 
రాగమేనునోపాలుజె యనాశె 


158. ముఖారి . (త్రిపుట 


[కిన్న | 


(కిన్న | 


పల్లవి - తేరు శే శెనంట తెచ్చినవై కమి. తెరువు శే శెగద చే-యిట్లూ 


అను, ,.వోరుగంటికిపోగా  పొగమాకి బరున్రగ. 
బెరోలిచ్చి చేకరింబేటి యీసురునికిగా 


పసపునిగ్గుగాబూశి బై రలంట శెవునేశి 
అనలు కాటుక రాశి అశ్లేసోగలుదీశి 
కసరుబుద్దురురోశి గారిపూజ సేసి 
వసుధలోనిటు చూళి వడుగు పెండి జేసి 


సురుగీన్సనితోనమము సూసెనంటిదిజగము 
తిరిగి తెచ్చినదనము దిగమింగేశదిందినము 
శరపరములీయితము శేశీం తెల్పునరతము 
అరయనీసాహనము అంకుబల్‌రోనము 


నీనోసు బెంటోడు శేప్పిందింతొకనాడు 
యీనెల్‌ కొడ్డికివై డుయీశనంట నీతోడు 
'కానిమ సై సూడు గనముగేపలమిపుడు 


యేనుగోపాలుడు నోరిచ్చునోయిపుడు 


| లేరు! 


| లేరు! 


1 లేరు! 


| తేరు! 


చతుర్ధ భాగము = కి ర్తనలు 





157. శంకరాభరణం = చౌపు 


పల్లవి - "వేణుగోపాలుని విడువము-మురి 
చేశే వక్కరిపేరు నుడువము 


అను, . .వీణుగ కాశికి నడువము-ఖలుల 
విత్తము కొంగున గట్టము మా కవే! 


పాపకర్తుల కడప మెట్టము 

పతితపావనుడే మాకు చుట్టము 

గోపాలుని భజనె దిట్టము 

యముని గొడవెందు కిది వేరే ఘట్టము మా 1 వే! 


పరమభ కుల దండ ఏీడము నర 

పతుల మేమిక కొనియాడము 

వారిని వినా వేశే పాడము దుర 

పాంకారులమోము జూడము మా 1'వే॥ 


కరపాళశ ములు నల్లి ంతుము లోని 

కలుషము కడిగి గాలింతుము 

ధర్మ మార్ల మనుసరింతుము పరం 

భాముని మదిలో బంధింతుము మొ 1 పే॥ 


నారాయణదివ్య నామము యె 
న్నటికీ మరువమో నీనుము 
తారక మిదిమాకప కేమము (శ్రీ 
యి 
ధరుని సేవే పూర్ణ కామము . గ వే॥ 


146 సారంగపాణి పదములు 


రకీంచు మని రవ్వ సేతుము యెదుట 

రాపంశకు వళ చెయ్యి భూతుము 

పశ్నీవాహూన యని కూతుము మారు 

బలుకకుంళు సిగ్గు దీతుమా 1వ 


158. శంకరాభరణం - చాపు 


పల్ల వి- మాటాడ రా వేణుగోపాలా యింత 
మాన మేమిర వేణుగోపాలా యిది 


అను. .,. వటిమర్శము "వేణుగోపాలా యికవమూ 
"కవరు దిక్కు "వేణుగో పాలా 1మా॥ 


మోము జూపర వేణుగోపాలా నీసొ 

మేమి బోదుర వేణుగోపాలా 

యెమి చెప్పవు వేణుగోపాలా ముం 

దేమి బుద్ధి "వేణుగోపాలా ఒక్క [మౌా॥ 


రకీంచరా వేణుగో పాలా నన్ను 

"పేతు సేయకు వేణుగోపాలా 

కవీగట్టకు "వేణుగోడులా. సుంత 

కరుణ జూడర వేణుగోపాలా ఒక్క [మూ 


చేరదీయర వేణుగోపాలా నన్ను 

చెట్టబట్టర వేణుగోపాలా 

వేరుసేయకు వేణుగోపాలా శా 

శ్వేటినగ ర వేణుగోపొలా ఒక్క [$మూ॥ 


చతుర్ధ భాగము - కీ! ర్వనలు 147 
159. శంకరాభరణం - చాపు 
పల్లవి - కొలచితే వేణుగోపాల చేవుని = కొలువు కొలువ వలెను 


అను. . .తలదితే విస్తు చారి తంబులు తలచుచుండ వలెను _- ఓ 
జనులార 1కొల॥ 


బిలచి కే నౌెకిదాసుల సంగతి _ నిలచి యుండవతెను 
వలచి తే చిన్ని కృష్ణా రమ్మని-పిలుచుచుండ వళలెను_పీజనులార 1కొల! 


నడచి తే వాసు బేనుని గుడిచుట్టు -నడుచుచుండ వలెను 
విడిచితే హరిభ క్రి వర్ణితుల_విడిచి-యుండవ లెను-ఓజనులార  1కొలక 


చూచితే వనజాశుని దప్పక _ చూచుచుండ వలెను, 
కాచితే వైకుంఠుని సన్నిధి - గాచియుండవలెను పీజనులార 1కొల। 


పాడితే జగన్నాధునివై పదము 'బాడుచుండ వలెను 
ఆడితే పురుషో త్రమునే కొనియాడు చుండవలెను ఓజనులార 1కొల॥ 


వాసిలే నేమముతోటి రామకోటి _ (వాయుచుండ వలెను 
చేసితే శ్రీమన్నారాయణ న స్థరణ-చేయుచుండ వఅెను-టఓజనులార![పొల।! 


160, ఆనందభై రని - (త్రిపుట 


పల్ల gps నిన్ను దై వమనుచు యెట్లా నమ్ముదు నయ్య 
యిన్నాళ్ల వలె యికను_.మదిలో 


అను, , .ఉన్న సంశయమె విన్నవిం చెద నివుజె 
వెన్న ముచ్చిలి దిన్న "వేణుగోపాల చేవ ॥నిన్ను 


148 సారంగపాణి పదములు 


చల్లబో జమదగ్ని చెప్పిన చెపసమున 
ష్‌ తల్ల డమందగ 
నుల్లము చెదర కత్య్యుగకోవమున 
తల్లిని ఖడ్డమున తలదుంచితి వకటా నిన్ను! 


వేదశాస్త్రముల (పవీణుడై. యరుబెంచి 

'పేదవటుడై బలిని (ప్రార్థించి 'వేడగ 

పాదత్రయంబుర్వి పాతుడని యర్పించ 

నాదట పాతాళ మణగ బెట్టితి వయ్యో నిన్ను! 


యేలోకముననై న యిట్టి వింతలు గలవా 

యీలాగు స్నుగీవు డితవు బల్క_గానె 

సీలావు దెలియుటకైై. నిరపరాధియైన 

వాలినో క్క-మ్మున వసుధ గూల్సితివవాహో నిన్ను! 


161. పంతువరాళి = చొప్ప. 


పల్లవి _ కరుణ నీకు నామోద గలుగుటకు 
కారణ మేమయ్యా 


అను, , “పరమాత్మ వేణుగోపాల నీదు నాము 
నంత. సాన చేసితి చే_ యేవగనైన 15 


అల కుచేలునివ'లె నటుకులు డెచ్చి మీ 
మ్మారగించుమంటినే 

చలవ గంధము కుబ్ద వలె చేవర వత్‌ ' 
స్థలమున నలదితినే 


చతుర్థ భాగము _ కీర్తనలు 149 


బిలసితముగ యా విదురునివతె మోకు 

విందొన రించితిచే 

కులులుకుచు నారదు వలె పారిజాత 

కుసుమ-మర్పించితి నే యేవగనై న శక! 


పరికించి చూడ శబరి వలె మామిడి 

పండ్లు “గై కొమ్మాంటినే 

దరిలేక రావణు తమ్ముని నె మిమ్ము 

శరణు వేడుకొంటి నే 

కరిరాజు వలె నీవే గతి యని పలుమారు 

'మొరలు బెట్టుకొంటినే 

పరుల బాధలకై. _దొపదివలె హోక ల్రిహ్లే 

పాహిపాహియంటినే యేవగనై న శక! 


అతి 'బాలుడై నట్టి యల్ల ధృవుని వలె 

వెదకుచు తిరిగితినే 

నుతిమంతుడగు హనుమంతుని వె మన్ను 

సతతము గొలిచితినే 

ఇతురుడై న గుహుని గతి నావ దాటించి 

వయ్యా త్తి (మొక్కి తినే 

పతితపావనుడనుచు లోకము లెల్ల 

(ప్రఖ్యాతి జేసితి నే-యేవగనై న క 


162, గొళిపంతు - చొప్ప 


పల్లవి pa క్‌ సమ్మతి గాని యిటువంటి నడతలు 
మా కెవ్యరికి నరిపోదయా 


159 సారంగపాణి పదములు 


అను, , , తాకనాడిరని తప్పు తెంతురనీ వి 
వేకానికి ముందు వేణుగోపాల 


అబ్బముఖులు పదహారు వేలుండగ 
కుబ్దను మరు కేళి గూడితివీ 


మొలను పీతొంబరము సెలువొందు చుండగ 
అలగోవిక్‌ల చీర లందితివి 


పాలక డలియందు పవళించి యుండి 
బాలుడై యు న్వైగభాకితివి 
రె cn 


తేజో రాశియిన చేవుడవె యుండి 
యై న్‌ా 
రాబీగ నరుని సాగధివై తివి 


వాటమైన పరమ పదము వదలి కా 
శ్వేటి నగరమున వెలసితివీ 


168, పంతువరాళి - ఆది 
పల్లవి - సీవారి నడతలన్నియు - నేనే మెరుగనా 
అను. , .భావజజనక వేణుగో _ పాలా నాతో దాచి తేశే 
తల్లి నిన్ను రోల గై తండ్రి యావుల మేప బం"పె 
యిల్లాలు సడ్డ సేయక జ్జ యిల్లీల్లు విహరించసాగే 
అత్తగారు నరనాధుల - కోందరికీ పొత్తులబాయ 
ఉత్తముడా మొయన్న నాగ - తెత్తుకొని తిరుగులాడె 


[సీ శే॥ 
నక 
ih 
et 
1నీశే॥ 


1న శే! 


I 
1సీ। 


Ea 


చతుర్థ భాగము -- కీర్తనలు 151 


కోడలందజీనోళ్ల "నిలవె _ కొడుకు తలగొట్లమా రాయె 
నాజేని సోదరి యొకన న్యాసి నంటుకొనీ జరిగె |సీ| 


కూతురు పారుబోతాయ _ నీతి నప్పి నడిచేను మరిది 
భూ లేశుడై న మిబావ _ చేత గాక చిచ్చమె కె 1నీ॥ 


హీంసనకు వెరువని కాల - కంసుడు మేనమామ నీ 
నంసార మిటువంటి దయ్యె = స్వామి “వేణుగోపాల (నీ! 


పలవి = పటవ లె నయ్యా-గట్టిగ మనసు-పటబవ లె నయ్యా 
య లు లు ౬ 


పట్టవ లె "వేణునోపాలు పదములు 
కటవలెను వె కుంఠానికి మెటు 
3 యా య 
నెట్టవ లెను సద్య స్ట త్రీతో దినములు 
మెట్టవలె ప్రణ్యభూములు భక్తి తో 1ప! 


'సీయవ లెను గంగాజలములో స్నానము 

తోయవఅెను మద మోహమాత్సర్యము 

(వాయవ లెను వారికథలు గ ౦టముబట్టి 

కశాయప లెను భాగవతుల నముఖము fl 


చూడవలెను సద్దతి దొరికే మౌర్గము 

పాడవలెను కౌరి నామ సంకీర్తన 

కూడవలెను సాధు సజ్జన సంగతి 

నాడవ లెను కష గోవింద యనుకుంట {ప 


శ క క్రీ _ర్తనకు అనుపల్లవి పాతమయ్యెనని తోచెడీ 


152 సారంగపాణి పదములు 


చేర వలెను పలుమాబు ముకుందుని 

చేరన'లెను (శ్రీపతి నభయమిమ్ముని 

కోరవ లెను యే వేళ మాధవు సేవ 

నేరవతను వాసుదేవుని మంత్రము 1 


160, భైరవి = ఆది 


పలని - భోకి తో కిలిచిపెటిన యన్నము 
య ఆనీ లు 
సలా బాలు... చెన్రులకు 
రియా 


అను. ..ర క్రిగా హీతవైన వాట 


పల్లవి నిన్నా బాలు కృష్టా [భ! 


భావము జెలిసిన నాయకు రాలితో 

భామీంచినచాలు-_ తెలిసిన 

కోవిదులకు కరుణ నిచ్చు దానము 
కొొంచెముయిన చాలు క మా ay 


కులము వెలయ నత్కీ_ ర్తి వహించే 
కొడు కొక్క జె బాలు. పజలను 
అలమట బెటక్‌ ఆరించిన ధన 
లు జె 
మణుమొత్ర మే చాలు క ఎమొ Ig 


అచ్చుద లై తాత గటిన జూగా 
యా లు 
అడిగెడైన వాలు యిది 
గచ్చుగాదు నదురు వాక్యము లర 
we) 
గడియ విన జాలు కసా al 


స చతుర్ధ భాగము = కీర్తనలు 
వచ్చినపుడె యాచకునికి వకతృణ 
మిచ్చెనంయెచాలు - సతులకు 

పౌచ్చువలదు భర్త దైవమని వూ 

హీంచిరైన చాలు కృష్ణా 

దురితము లణగేటందుకు దామో 

దరుని భజన చాలు - మీదట 


పరతత్వము దెలుపుటకు వేణుగో 
పొలుజె చాలు క హొ 


166 గొళిపంతు - ఆది 


పల్లవి- దాతను వాజులు జెరిపే దబ్బిలి 
తలమిదనె సొడ్డు - చెయ్యి 
అను-ధాతువ చెలియని వైద్యము 
జేసే _ ధగిడి కొక సొడ్లు - గట్టిగ 
Gs a) 
పనిలేకను పొరుగిండ్లకు తిరిగే 
పణతికి వకసొడ్లు - చెప్పిన 
యు 
మనవులు భూపతి శెరుగించని దు 
ర్మంత్రికి వకసొడ్డు - గట్టిగ 


కలిగి యుండీ పొట్టకు దినజాలని 
కఠినుని కొకసొడ్డు - తన 

వెలదిని పరపురుషుల తాశ్చే మగ 
వెధవకు వకసొడ్డు - గట్టగ 


లంచము డిని పనులుచ క్కసేయని 
లండీకి వక సొడ్డు - మాట 


158 


tol, 


1 దా 


చా! 


చా! 


154 సారంగపాణి పదములు 


మిం చనాడి చె వెలకల వేసే 
వంచకునికి సాడు - గటి” 
టి ర 


తనపద్యము విని బహుమతి సేయని 

మనుజుని కొక సొడ్డు లా పెద్దల 

గనిదండము బెట్టక జుణిలే గణి 
కాంగన కొకసొడ్డు = గట్టిగ 


మాపుశే పన్ను చు నర్జుల (దివ్పే 
మడియకు వకసొడ్లు - వేణు 
గోపాలు భ్తుల దూవీంచే 
ఫొంశుల కొఠ సొడ్డు - గట్టగ 


167 పంతువరాళి _ ఆది 
పల్లవి - వారినామ స్శరణే చేయకుంెకే 
సా అవతలగతియేమి 
అను - వెరవు దెలసి సత్సేంగతి వదలక 
వేణుగోపాలుడై నశీనర 


అన్న దమ్ము లెడచొయక మునుపే 
యాలు నిష్టురో కు లనక మునువే 
కన్నకొడుకు దండించక మునుశే 
కొయము వ్యాధుల చివుక క మునుపే 


వృద్ధాప్యము (పావించక మునువే 
వుత్సాహాము బల ముడుగక మునుపే 
నిర్ధనుడై దిగులు బడక మునువే 
న్మేతాలు పొరగస్పక మునువే 


| దా! 


॥దా!! 


| దా॥ 


హరి! 


[హా 


|హా॥ 


శ 


చతుర్ధ భాగము - కీ రనలు 155 


కజ్బనూనుకొని దిరుగక మునుే 

కంఠధ్వని తగ్గిపోక్ర మునుపే 

అకు ముందరికి వంగక్ర మునుపే 

అంగముతీలవణుశె శ్రేక మునుపే (హా॥! 


దవడలు లోనికి బోవక మునుచే 

దంత్ర పటుత్వము తప్పక మునువే 

చెవులకు మందము దట్టక మును వే . 

చెల్లబో నడవ చేరక మునుశే (హా! 


అప్పుల కాపులు కదియక మునుపే 
అన్న మొకరు దినిప్రించక మునుపే 
ొప్పుల్రోన చై కడగక మునుపే 
ధోవతి బరువై తోచక మునుపే హా! 


168 పంతువరాళి - చాపు 


పల్లవి - ఇంతకంయె చోద్యమిక వేరయున్న దె 
యెంతే ఆశ్చర్య మయ్యా - చూడ 
అను - వింతలు నీకధలు వినవిన వేడుకలు 
కంతునిగన్న చక్కని వేణుగోపాల |3ol 


భృగురాముడై యల జగతిక్రళ్యప మునికి 

తెగువ నర్పించిన చేవుడవూ 

మగటిమి చెడి బలిని మధురం భావణముల 

వగలేక ధర మూడడుగులు వేడినా వంకే 9౦|| 


అక్షయ వలువలు అల్ల (చాపకి కిచ్చి 
రక్షీంచినట్లి (శీరమా నాథుడౌ 


156 సారంగపాణి పదములు 


కశ్లీ కట్టుక గోప కామినుల మెలలు 
నిశేపమ్ముగ బట్టి వృక్ష మెక్కి నావంయె 


శంకా టంకము లేక జలరాశి బంధించి 
లంశేళు నణచిన రణదీరుజె” 

క౦కప[తేము దొడిగి కాలయవనుడు దరుమ 
బింశేలబొయి కొండ బిలము బొచ్చినావంటె 


169 పంతువరాళి . [తిపుట 


పల్లవి - కదలి వచ్చెను జూడశే - వేణు 
గోపాలుడు కనుల పండుగగాను 

అను. ..పదిల్నుడె గరుడునిపై నెక్కి భక్తుల 
ముదమంద జేయుచు ఇదిగో రాజమార్గమున 


సురలు నుతింపగను వేదము లవనీ - సురులు పఠింపగను 
ధరణేశు లతిభ క్రి - తను పేవింపగాను 


సర నీజూక్షులు నాట్య - సరణి నభినయింప గాను 


పగలువత్తులు వెలుగగా - ఛత్రచామరలు 
బాణవిద్యలు మెరయగా 

మృగమద తిలకము - మోము కళ లూరగ 
వగగా క్రీ ర్హన భాగ - వతులు పాడుచు రాగా 


భేరి దుందుభులు [మోయ - వందిమాగధులు 
చేరి పాచ్చరిక నేయా 

వారణ హయములు వరుస గుంపులె డాయ 
మోరి సంతోసమున మింట చందురుడు గాయ 


lgoll 


igci 


IS 


ig 


|క|! 


isi 


చతుర్ధ భాగము - క్రీ ర్తనలు 


170 పంతువరాళి = ఆది 


పల్లవి - మంచినాడనుచు కీర్తి వహించే 
మానవుడే ఘనుడు - (ప్ర 

అను - పంచమంత కొనియాడగ నీపద 
భజన చే వేణుగోపాల 


తన కులాణారము బోవిడువక 
తల్గిదండిమాట నిగహీంచక 
మనసు తప్పుత్రోవల చొరనీయక 
అనుదినం. సత్పంగతి వదలక 


అప్పుతీసుకొని సౌమ్మెగనాడక 

ఆ ప్తజనులశో నన్ఫతము లాడక 
తప్పసాక్రీ బలికి యాఖ్య జెందక 
ధర కార్యములు నిన్నుము సేయక 


ఆస జెప్పీ చె నెలికీల చేయక 
అన్యాయము చేసి తగవు దీర్చక 
భూసురో త్రములతో వాదించక 


మోసగాండ్హ గూడి చెలిమి సేయక 


అర్భలతో కళినో క్తులాడక 
నాడబిడ్డలను యుసు రనివించక 
వ్యర్దముగా (పొద్దులు పోగొట్లక 
వాలాయము సతిని తప్పూ లెంచక 
సరులమేలు జూచి లోన గుందక 
బంధుకోటి మెచ్చని పనిబూనక 


157 


మం! 


మం! 


మ౦|| 


మం 


వుం! 


158 . సారరగపాణి పదములు .' 


ధరణీశ్వరు కరుణ నమి శ పొంగక 
దాయాదుల (కూరదృప్టి, జూడక 


171 భె రవి.- (త్రిపుట 
పల్లవి - నీపాదపద ముల నిల్రిశేనంకే మనసు 
నిముషము నిలువద య్యా 
అను.. . పాపకృత్యముల శే పరుగిడుచున్న ది 


నాపాలి శ్రీ వేణుగోపాల నిజముగ 


నరహరి నీనామస్శరణంకె క నరయ్యా 
పరమభ క్తుల చెలిమి సరిపోదయ్యా 
మురవైరి నీఘమూర్తి దరిశింపనీదయ్య 
గరుడగమన న న్నేగతి కడ తేశ్చేవో 


కామ(క్రోధములు గర్వమ ధనమాయె 
తామస మింితెన తరగదాయె 

పామర మిప్పటికి పట్టువిడ దాయె 
సామజవరద యీచందాన (బోచేవో 


వనజాక్షులమోాది వాంఛ వదలదాయె 
తనువు లని రమని దలచదాయె 

జనన మె త్తిన మొదలు మనుజుల సేవాయె 
పనిబూని నన్ను నేపగిది రశ్షీంచేవొ 


172 గౌళిపంతు - త్రిపుట 


i 
పల్లవి - ఎంత ఉేదవాడే - వేణుగోపాలు 
డెత శేదవాడే 


మం! 


Ill 


ID 


|నా॥ 


నా! 


చతుర్ధ భాగము" = కీర్తనలు 


అను. . ,అంత చేద గాకుంకు - అలనా'డా కుచేలుని 
అటుకులకు చేసాచునా - ఓ వెైలులార 


i 


పండమంచమె యుంకు భావజనకు డీ న 
పాముపై నిదించునా 

అండ వేరే యుంకొ అచ్యుతుడా దనుజూసి 
అవని చాన మడుగునా 

వుండ నిల్లే వుంచే పుండరీకాక్షుడు 
యుదధి వాసము జేసునా ఓవెలులార 


కట్టవ(స్త్రుమె యుంకె కంసవై రి నో - ప్రాం 
గన చీర లాళించునా 

గొట్టు బడక యుంకె గోవిందు డీగతి 
గోవుల తౌ గాచునా 

వొట్టనిండి తె శ్గౌరి పొరుగిండ్ల జొరబడి 
పొంచి వెన్న (ముచ్చిలునా ఓ చెలులార 


పరిపాటి వాహనమి (ప్రద్యుమ్నుని నే వంక 
పన్నీ నెక్కి. తిరుగునా 

దరి వె రేవ్రంయే (శ్రీధరు డనిశము నిజ -- 
దాసుల పంచ చేరునా 

గురియైన సాయకమో మురవై రికేయుంకె 
గరికె పోచ బట్టునా ఓచెలులార 


178 కాంభోజి ఆని 


పల్లవి - పాపాతు శని ధరా గధికారిగా 
బంవే దొక రోత - 

అను ..కోపముజేసే నరనాధుకొలువు 
గొలిచేదొక రోతా- ఛీ ఛీ 


159 


||| 


ఎం! 


loll 


14౨౦|!! 


వె! 


160 సారంగపాణి పదములు 


వలసిన భాగ్యము లుండి భుజించని 
వాని కలిమి రోళ - యింట్లో 
కులకాంతేలు వుస్సురనగ వేశ్యల 
గూడే దొకరోతా - ఛీఛీ 
జార్మష్ర్రీ గర్భంబున సుతుడై_ 
జనియించుట రోత - ధరలో 
వారక యాచకవృ త్తిని దిరిగే 
వాని (బతుకు రోతా - ఛీఛీ 


పుట్టినింట ననవరతేము భార్యను 

బెళ్లే దొక రోత - వగజెడి 

పక్షైడు కూటికి చుట్టాల కడప 
ర) అ 

మె'క్టే దోొక రోతా - ఛీఛీ 


ఫహీనుని పంచ మహాతు లు గాచుట 
యెంత తగని కోత - తన 

మానిని వద్దికి నన్యపురుషులను 
మాట్లాడుట రోతా - ఛీఛీ 
తొపసియె యరిషడ్వర్షంబుల 

తగిలే దొక రోత - వేణు 

గోపాలు పదములు నమి శ్రయుం 
గోపి యగుట రోతా - ఛీఛీ 


174 సౌరాష = ఆది 
ey 


పల్లవి - హరి నారాయణ గోవిందాయని 
స రణ చేయవే వోమనసా 


1 పా॥ 


పా! 


(పా 


| వొ! 


| వా!! 


21] చతుర్ధ భాగము - శీర్తనలు 


అను. . .పురుపో త్తమ దామోదర కేశవ 
భోగిశయన వేణుగోపాల 
ధర్శమందు నిశ్చల వుతి నుంచి 
దయయు శాంత సత్యమున నటించి 
నిర ల జ్ఞాన మా( క్షమించి 
క్ట రఫలము రామున కర్ప్సించి 


పరమ భాగవతుల సేవించి 
భక్తి మార్గమున (ప్రవర్తించి 
అరిషడ్వర్గముల మొదలు(దుంచి 
అంతటను విమ్ల వని తలంచి 


ఇతరచింత లన్నియు తొలగించి 
యిహసుఖంబు తుచ్చమని త్యజించి 
ధృతివీడక శౌరిని ధ్యానించి 
దుష్టనరుల సంగతి వదలించి 


175 ఆనందభి రవి - ఆది 


పల్లవి - ధర్శకార్యముల కడ్డము బలిశే 
దచ్చిలి దొక (బతుకా - శుద్ధ 
అను,. - నిర్శలాత్శకుల మదినొప్పించే 
నీచుల దొక (బతుకా - హరిహరి 
మగనికి వంచన జేసి భుజించే 
మానిని దొక (బతుకా నభలో 
తగవారిని లంచమునొని మురిో 
ధగిడీ దొక (బతుకా - హరిహరి 


161 


(వా! 


॥ధ॥ 


కధ 


162 సారంగపాణి పదములు 


తనసతి సంపాదన శాసించే 

మనుజుని దొక (బతుకా - గురువుల 

మనమున దల-చుచు పూజింపని యు 

నృత్శుని దొక (బతుకా - హరిహరి ॥ధ॥ 


న్యాయరీతిగా ధనమార్టింపని 

నరపతి దొక (బతుకా - కలిగే 

హాయిగ తాదిని యొకరికి బెట్టని 

యధముని దొక (బతుకా - హరిహరి |ధ॥ 


తలిదండ్రుల బుద్ధుల విననొల్లని 

తనయుని దొక (బతుశా - ఒక్కరి 

బొమి కనిమి జూడగ సెచని ని 
ర్భాగ్యుని దొక (బతుకా - హరిహరి EE ॥ధ్ధ॥ 


సాప్మతీయముల నంటించుకొనే 

తేపసిది యొక Cie వేణు 

గోపాలుని భక్తుల దూషించే 

కొంశుల దొక (బతుకా - హరిహరి [ధ॥ 


176 కల్యాణి - ఆది 


పల్లవి - నిన్ను గొల్చి యొరుల వేడబోయి తే ' 
సీక్షపకి ర్తి జో 
అను... పన్నగచై రివాహ వేణుగో 
పాల రాయ యాపన్న సహాయ id 


అజో 


చతుర్ధ భాగము - కీ రసలు 162 


ఎంచితీ యిష్టదె వమని భా 
వించితీ (ప్రణమిల్లి భక్తిగా 
వించితీ త్యన్నామ మంత్రము జ 
వించితీ పూజించితీ 


పొంచితీ (పాపుదొరుకుట కనుస 

రించితీ రశ్నీంతువనుచు నా 

సించితీ దాసచాసులను వ 

ర్రించితీ మిగులసంతసించికీ ని॥ 


చేవరా మునుల Sara 
లీవరా అల(జాపతి గ య్‌ 
గావరా గజరాజును వ. 
(బోవరా లశ్షీవరా 


నేవ రాజిల సేయగాను వర 

మోవరా ధీవరా యనుచు సం 

జీవరాయని మ బహు 

తీవరాన చేవరాజ వందిత |ని। 


చేరితీ శుభము లీమృనుచు చల 
పోరితీ భూపతుల బొగడినో 
జూరిత్తి రిజ్ఞానుడనై బహూ 
దూరితీ వేసారితి 


కోరితీ హరికథ ఏనులనిన 

మోారితీ దుష్టనరుం సంగతి 

దారితీ మాయ చెనియుటకు మిము 
జీరితీ భారతీశ నుతపద 


164 సారంగపాణి పదములు 


177 గొళిపంతు-చొప్ప 


పల్లవి - నన్ను నీవిక నెడబాయశా నెర 
నమ్మితీ రా జగన్నాయకా 

అను... కన్నతండి వేరుసేయకా పాద 
కంజములను మరువనీయ కా 


నరుల సేవ సేయలేనయ్య పద్మ 

నాభ దండాలు బె స్టేనయ్య్యా 

కరుణయెంచుక మూడ వమయ్యా = యింత 
కఠిన చిత్తము కారాదయ్య 


పాపాత్ముడని మది నెంచకా - చే 
పట్టవయ్య నిరసించ కా 
మాపుశేపని జరివీంచకా - నీ 
మాయ వలల తేగిలించకా 


వేణుగోపాల విన్నావుగా - కౌ 
శ్వేటినగరాన నున్నావుగా 
(పాణికోటికి దిక్కు నీవేగా - పా 
వన బీరు దందినావుగా 


1/8 ధన్యాసి | చాపు 
పల్లవి - నిన్ను నే విడువాను నీపేరు మరువను 
నీ బంటుబం శునానూ 
అప...అన్న యొన్నటికి (ప్రసన్ను డచౌదువో 
వెన్న (ముచ్చిలి దిన్న వేణుగోపాలా 


॥నన్ను ( 


న 


న! 


॥ని॥ 


చతుర్ధ భాగము - కీ ర్తసలు 165 


నలుగురు బంధువులు దలచక యున్నను - నరనాభు డలగినాను 
కులసతి మెండొడ్డు - కొని పలుకకున్నను 


చెలికాండ్లు బుద్ధులు వెఢుష్తు వచ్చినాను ॥ని॥ 
పాపాత్సు డనుచు కృ - పా రహితుడై నాను 

ఛాషించ కుండిననూ 

కోపగించి లత - కోదవ లెంచినాను 

మాపు శేపనుచు మే - మరి యూర కున్నాను ॥ని!! 


కామ(కోధాదు లె - క్కడ వదలకున్నాను స్వాములు దూరిన నూ 
లేమి వచ్చి యొకరు - లెక్క సేయ కున్నాను 
(వేమ మరచి సుతులు - యేమరి యున్నాను |ని॥ 


179 గౌళిపంతు-ఆది 


పల్లవి - భ కిలేనీ పూజ లేమిటికి (ప్రతీదొరక గానే 
భా క్రిలేని పూజ తేమిటికి 
అను భక్‌ క్రిలేని పూజ లేమిటికి 
భాషించని మగళమ్ల డేమిటికి ధరి 
రక్షిస్తాడని పద మేమిటి! YE 
రహీని వేణుగోపాలుని సాద భక 


జీతము ముట్టని కొలు వేమిటికి 

చిలుక లేని పంజర మేమిటికి 

చాతీలు దొరకని యూ శేమిటికి 

దె వము చేరని గుడి యేమిటికి [భ॥ 


ఆకలి గాని కూడేమిటికి 

అర్థము చెలియని చదు వేమిటికి 

నూకలు గూర్చని దొర 'యేమిటికి 
ముసలి రండలకు సొగ సేమిటికి (భ్‌! 


ఆత; 


166 సారంగపాణి పదములు 


మాట వినని తనయుం . డేమిటికి 
మదికా నడువని సతీ యేమిటి! 
చోటు వాలని యి న్లేమిటికి 
సొడ్డు బెట్టు చుట్టా లేమిటికి 


అక్కర కొదగని సఖు డేమిటికి 
ఆశ లేని పుట్టి ల్లేమిటికి 

నొక్కి. సోలని వల వేమిటికి 
సోమరి లంజల పొం చేమిటికి 


మూళి చెవికి బావిలి యేమిటికి 
ముక్త్కు-డి తొత్తుకు నత్తేమిటికి 
చేలతలకు కురువే శేమిటికి ' 
పిరికి బంటు కాయుధ మేమిటికి 


180 గొళిపంతు - ఆది 


పల్లవి - పోరాని తొవులకు పోరాదు - బుదిమంతులే శే 
mn యి (cw 


సోశాని తావులకు పోరాదు |! 


అను - పోరాని 'తాన్రలకు పోతే నీలాపనిందలు వచ్చు 


ipl 


I 


|భ1 


వేశే యనమానము పని లేదు- వేణుగోపాలుని సాశ్లీ గ||పో! 


పగవానింట కుడువగ రాదు 
బలవంతుల శెడ మియ్యగ రాదు 
మగువల యాలోచన వినరాదు 
మానఘనుల పోనాడగ రాదు 


అప్పులు మెండుగ సేయగ రాది. 
ఆవల పండ్లిగిలించగ రాదు 


పో! 


చతుర్ధ భాగము - కీ రనలు 


మెప్పులు వకరికి దోపరాదు 
మెచ్చని నడతలు నడ వ రాదు 


చేతగాని పని పట్టరాదు 

చేసిన మేలు చెప్ప రాదు 
భఘాతకాని ఫొడిగట్టరాదు 
కాయము సతమని నమ రాదు 


కలిమి గలిగెనని (తుళ్ళరాదు 
గాసి వచ్చెనని వగవరాదు 
వలవని వాదుకు విబువరాదు 
వంచనగా వడ్డంచ రాదు 


పేదల కాస జెప్ప రాదు 
పెద్దల మది నొప్పించ రాదు 
బీదల పహోస్యము సలుపరాదు 
బిచ్చానికి అడ్డము పోరాదు 


181 ధన్యాసి - చాపు 


పల్లవి - మనసా చపలము మానవా యీ 
అను, .. తనువు నిత్యము గాదని యెంత చెప్పిన 


చయ్యన సుకృతము సంగహించ లేక 
అయ్యయ్యో మితిమారి పొయ్యేవారిని జూచి 
మూడుదినంబుల ముచ్చటనై అన్ఫత 
మాడవలదనుచు వేడుకొన్న గాని 


పరకాంతల పొందు నరక హేతువని 
పరిపరి విధముల మొగలు బెట్టినగాని 


167 


(వో! 


ఫో 


॥వో 


(పో! 


|మ|! 


|మ| 


|మ| 


మ 


168 “సారంగపాణి పదములు 


ధర్మ చింత విడిచి దయ దావ్షీణ్యము లేక 
దుర్మార్గ వృ త్రీసీదుట కొరగా దంశసే |మ॥ 


పనిబూని వేణుగో - పాల చేవుని పాద 
వనజములకు నిన్ను - పెనవేయక గాని |మ॥ 


182 గొళశిపంతు - ఆది 


పల్లవి - అన్నిటి కిది సులభ మార్గము నుమా 
హరి నామ స్మరణా 
అను ..పన్నగశయనుడై న వేణుగో 
పాలుని సన్నిధికి జే రేటందుకు is 


చస్నీశ్లల్లో మునుగుట కంచు 

చలిలో జపము చేసుటక్రంకొ 

మిన్ను జూచి ధ్యానించుటకం కె 

మిగులజన్న ములు సలుపుటకం కె | అ| 


వేదశా(స్త్రుములు చదువుటకంకు 
అతివీరుడై యనిని (బెళ్లుబటకంకొ 
భేద వాదముల పొరలుట కంటు 
పెక్కు. (వతేముల (సుక్కుటక ౦శు io 


దివ్య దేశముల దిరుగుటకం'కు 

తీర్ణయాతలు పోవుటకంకొ 

ద్రవ్యదానము లిచ్చుటకంయె 

'తాపసీయై గుహలు జేరుటకంటె io 


23] + చతుర్థ భాగము - కీర్తనలు 


188 మధ్యమావతి - ఆది 


169 


పల్లవి - భక్తి లేని (వ్రతము లెన్ని జేసిన ఫలము లేదు సుమ్మా వి 


అను...ర కులమని వేసాలు ధరించుక 
రహిని వేణుగోపాలుని పాద 


జడలు వెనక జీరాడిన నేమి 
జాహ్నవి లోపల మునిగిన నేమి 
కడుపు గట్టి నటియించిన నేమి 
కాళ్ళ పాదుకలు మెట్టిన నేమి 


కావివస్ర్రములు గతిన నేమి 

6 
కండ్లు మూసుకొని గొణిగిన నేమి 
లావుగ తిరువుణి మె తన “నేమి 
లత తులసి నర్చించిన "నేమి 


మేనినిండ భస్మ మలదిన నేమి 
మెడల రు.దాతలు పూనిన నేమి 
సానాభాముల తిరిగిన నేమి 
నదులు నిధులు గనుగాంశే నేమి 


184 అసావేరి - త్రిపుట 


పల్లవి - సీదివ్య మంగళ మూర్తి ధ్యానము భీ 
నిత్యము కృప సేయవే 

అను. , . వేదోద్ధారకు డైన "వేణుగోపాలుని 
సాదద్వంద్వము నాహృత్సద్మమందున జేర్చి 


Ig 


TE 


(భ్‌! 


సీ|| 


170 సారంగపాణి పదములు 


పుట్టినది మొదలుగ భూపాలకుల గొలిచి పె డన్నా నికై పరుగులే త్రి 


పొట్టనించుక మతిలో పొంగుచుంటిని గానీ 
పట్టుగ నొకనాడు (పద్యుమ్నుయన నై త్రీ 


నరక హేతువులై న దురిత కృత్యములక్రున్‌ 
మరగి కండ్ల కావరమున 

పరకాంతీల మోము లరసి (భమసితి గానీ 
పురుషో త్తమ నీపై బుద్ధినిలుపనై తిని 


పరమ భాగవతుల (పల్లదములు బల్కీ. 
గురువుల నిందించి కుటిలుడ నై 

అఠయక తీలిదండు లాజ్ఞ మోరితి గాని 
స్థిరచిత్తీమున హరిని స రణ సేయనై తి 


అప్రకారములకు శే నగ్రగణ్యుడనై 
యుపకృతి మా టంకొ న్నుగుడ నగుచు 
అపకీ రులకు నే నర్షు డై తి గానీ 
కపటవామన నీదుకధ చెవుల విననై తి 


యతుల దూషణ చేసి మెదటి మేలోర్వక 
కృతులు మానవుల కర్పితీము జేసి 
గతవాసరము లీగతిచాటించితి గానీ 

పతిత పావన సద్గతి జూపు మననైతి 


100 గొళిపంతు - ఆది 


సీ! 


|సీ| 


నీ! 


|సీ|! 


Ea 


పల్లవి - ఇట్టి పనులు నేతురా యెట్టి వారైన - యేమి మెరుగ 


అను...నట్టు లున్నావు కాశ్వేటి నగర వేణుగొపాల 


19 


చతుర్ధ భాగము - కీర్తనలు 
అచ్యుతుడనుచు ఛాలా - వార్షించితి గాని వెన్న 
(ముచ్చిలించే చెరిగికే నేసే _ మోము జూతునా 


నారాయణు డనుచు నిన్ను - సారెకు వేడితిగాని 
చీశెలు దోచిం చెరిగి తే _ చేర నిత్తునా 


భావజ జనకుడంచు -- (పణమిల్లీ కిగాని వూరి 
యావుల మేకిం ెరిగి తే - సేన జేతునా 


వారిజనాభుం డనుచు - వర మిమ్మంటి గాని నరుని 
సారధివైన చెరిగితే సడ్డ నేతునా 


వీతాంబరధరు డనుచు పిలిచితి గాని పాండవ 
దూతి వని బెలిసితే యిల్లు దూరనిత్తునా 


186 గౌళిపంతు - ఏక 


ల్ని 


ల్లవి - హరిదాసులను పాపొ 
లంటవు సుమో - మదిలో నర 
అను,. కొర లెందు కిక వేణుగోపాలుడైన నర 


వీవో ఫొను ని నవ్వి యగళతాల్ళి జేస్పేది 
గాదు బూడిదలోన = గచ్చకాయ పగిది 


పరికించి చూడ సబ్బురమా బురదమట్టి 
దిరుగుచు నుండు కుమ రపురుగు చందాన 


తజబిజి సేయక దైవము సాకీగ 
నిజము తొమర పాకు - నీట ముంచి యె _ర్రీనట్లు 


171 


igi 


ig 


igi 


19|| 


11హా! 


172 సారంగపాణి పదములు 


వింతగ జూచేవు _ యింతే దీని కీలు 
చింత బుజ్జలో పండు - చేరి వొదిగినట్టు 


అంతరంగమున నీ _ కనుమాన మేల వ 
నాంతీరమున నుండె తంతు కీటము భంగి 


187 యదుకులకౌంబోజి - ఆది 


పల్లవి - జలజాక్షని చింతించని మానవ 
జన శి వ్యర్థము 
అను... విలసిల్లు కా్వేటినగర 
వేణుగో పాలకృష్ణా యని 
ణ 


ఉపకారము దలచని కఠినాత్యుడు 
వుండి వ్యర్థము మదిలో 

చపలము విడువక (వతములు తపములు 
చేనుట వ్యర్థము నిజముగ 


తలిదం[డుల పోషించని కొడుకులు 
గలిగీ వ్యర్థము రిక్తుడు 
బలవంతుల నెదిరించి (ప్రతిజ్ఞ లు 
బలుకుట వ్యర్గము నిజముగ 


సమరభూమి జొెరని కిరికిబంటు 
సాధన వ్యర్థము దశవిధ 
గమకములతో వాయించని వీణా 
గానము వ్యర్థము నిజముగ 


[|హా॥! 


వా! 


lzoll 


Ilel| 


lel! 


llall 


చతుర్ధ భాగము - కీ రనలు 1783 


సరసులు విని శాబాసని మెచ్చని 

చదున్ర వ్యర్థము వషండుడు 

వగుడై రతిసుఖ మెరుగని సతి 

యౌావనము వ్యర్థము నిజముగ 1జి! 


దానధర్శము సేయక చాచే 
ధనము వ్యర్గము యేండ్లు . 
యు మ్‌ 
శానా వెలిన వృద్దుకు ఇుండి 
గం ర్లు MN 
చేనుట వ్యర్థము నిజముగ Hell 


188 ధన్యాసి _ చాపు 
పల్లవి - హరి తానే వున్నా డన్నిటికీ - యే 
అను... వెరపులేదిక మాకు _ వేణుగోనాలుడౌ హా! 
వేడుచు కుజనుల వెంట డిరిగి తే నేమి 
నాడు (వాసిన వాడు నేడువేశే (వాసున హః! 
పక్సైడన్నానికై - పరితాప మెందుకు 
పుట్టించిన వాడు - పూరి మేపున నర 11హ!! 


అదయు లొక్కరి (భమ - ఆశ్చేర తీశ్చేర 
మొదట బుట్టిన చావు - తుదనెందు గల్లున | హ!! 


ఒరిగినం తే వాలు - నొక లత (తుణమైన 
పదిలముగ ధృవ రాజ్య పట్టమేలగవలెనా హక! 


జంట బాయక (ప్రభువు నంటి తిరిగిన రాదు 
కొంశు రానిసొమ్ము కొసరి తే వచ్చున {హా 


174 సారంగపాణి పదములు 


189 ధన్యాసి - అది 


పల్లవి - అద్దెకొంప వంటిది యీ దేవా 
మనిత్వ మే మనసా 
అను. . .మిదెమోది పరుగులు శణాళు సు 
యు ea ౧౧ 
మి వేణుగోపాలుని సొన్షీగ 


బందెగొడ్డవంటిది సంసారము 
(భమయశే మనసా 

యెవరున్న నడమం[తే మె జీవుని 
శకవరులేరు మనసా ముమ్మాటికి 


పువ్వువంటిది యొావనమనాా 
పొంగే మనసా 

నవ్వుగాదు సిరులు మెరుపు వంటిని 
నమ ణే మనసా ముమ్మాటికి 


పతిత పావనుని పదపంకజములు 
పట్టవే మనసా 

మదిని వేణుగోపాలుని మంత్రము 
మరువశే మనసా ముమా టికి 


190 పంతువరాళి _- ఆది 


సల్లని ఆగు త్త లంజలను మరిగిన వారికి 
దుత్తే కడపటను వరాల 

అను. ..తిత్తి వుత్తదెన వెనక బోతే 
'బెత్తెమె వేణుగోపాల 


lel 


॥ అ] 


| ఆ|| 


ఆ|| 


Xo 


/ చతుర్థ భాగము - కీర్తనలు 


కావలసిం దిచ్చే దినముల 

కాళ్ళు రెండు కనుల నొత్తు కొందురు 
యీవు లుడిగి యిలుదూరి తె గౌరీ 
దేవి వాయనము దవ్రకొందురు 


జేరసారము లుడిగి బికాశరై 
బీక్కి.కాయ దిన్న కోతి వలెబోయి 
కారుబారు సేయవచ్చెనా శ ఫి 
గారకట్ట చెమ్మని దిగతీతురు 


కోడకుబోయిన మూడు దినములై నా 
యడముగా సవలభించక గూడి 
విడువలేక వొదిగిళ్ల బారి తె 

మెడ అర్థచందుని నియమింతురు 


191 పంతువరాళి - చాప్ప 


పల్లవి - కడుపా నీవింత ఘునమైతివా యె 
అను, ..కడ గురుతు లేదాయె కల కాలమునందు 


పాతకాలు జేసేది (పజల బౌధించేది 
నీతి యేట కలిపేది నిష్ట మా నేది 
జాత కాలు (వానేది జలధిలో ముణిగేది 
కోతి నాడించేది నీ కొరశే గదే 


చేటలు గ్టేది బేరము లాడేది 
మూటలు మోసేది (ముచ్చిలించేది 


గు! 


Holl 


|గు! 


|క| 


fg 


176 సారంగపాణి పదములు ' 


పాటలు పాడేది పయిరుపచ్చ “ేశేది 
కోటివిద్యలు పీ కొరకే గదవే IE 


ఎలిక బొక్కలు (ద్రవ్వి యెన్ను (వే శృదీసేది 

శిలలు భేదించేది శివమాడేది 

పులుల బట్టుకొని పురములు దిరిగేది 

కొలువు గొలిచేది నీ కొరకే గదవే ॥క 


యేవేళ ధనికుల యిండ్ల చుట్టు దిరిగేది 

నావ దాటించేడి నవ్వించేది 

తావు విడిచి చేశాం తరమున నుండేది 

గోవుల గావేది నీ కొజకే గదవే Fg} 


ధారుణి యేలేది దండు డాళ్లు దిరిగేడి 

వారిజాక్షుల విటుల వలవించేది 

ఛారకుడె వేణుగోపాలుని దూేడి 

గోరిముస్టై కది నీ కొరశేగద వే క] 


192 గొళిపంతు - ఆది 
పల్లవి - పాపాత్ముల శెక్క్ణడి దీ కాలము 
పారమారి కము వేణు 
అను.. గోపాలా దోవగాశ్హి దొంగలు 
గొట్టరా సన్యాసులనై న వా 


కులకాంతల [వతీము భంగము జేతురు 

బలిపీఠము గొశ్టేమని లేతురు 

కీలువనంపి నెత్తిన పదివేతురు 

పులి దాసర్లకు బెట్టిన కథగా | సా 


బ్ర] చతుర్థ భాగము - కీర్తనలు 


శంకించక పనులు వరగ దోతురు 
శంబర మాయలు కల్పన జేతురు 
జంకక లంచానికి చె సాతురు 

రంకుమగడు కడుపునొప్పి జూచున 


పెద్దల సొ మ్మపహరింప జూతురు 
సద్దులేక నడిగి తె తలయూతురు 
రద్ది జేసి రచ్చలోకి డీతురు 
యెద్దు పుండు కాకికి ముద్దౌనా 


తప్పులోని దండగ 'దెమ్ముందురు 

తమ (ప్రజలు తామె పొగడు కొందురు 
అప్పటముగ సొంట్టు వెతకు చుందురు 
కుప్పలు కాలిచి వేలాలుతినే 


ఇరుగు పొరుగు వారిని వేధింతురు 
యెగర వేసి మాట్లాడి జయింతురు 
వురగమువలె నేపగ సాధింతురు 
గురువుకు పంగనామము బెక్ట్రై 


ఫోటిజేసి యొకరి కూడు దీతురు 
పొంచులుండి విని జాబులు (వాతురు 
వీటవిాద పెండ్లి నొరగ దోతురు 
మోటగ్గాలి శెందై నా వెరచున 


కన్న తల్లి యనుచు జేరవత్తురు 


కల పసిడి జూవీ హేసమెతురు 
(ng) షాని 


177 


పా! 


(| పా 


1వా| 


Wi 


178 సారంగ పాణి పదములు 


చిన్నచిన్న పనులకు లోబొత్తురు 
తిన్న యింటి శే రెండు దలంచె 


మగనికి పెండ్లానికి పగ జేతురు 
తగులుఫొంటి రని శేకలు వేతురు 
తగవు దీర్చుకొమ్మని వెలి దోతురు 
యిగురు బొడిచి నెత్తురు (చావెడి 


వండి వండి తోడి తె కబళ్ళింతురు 
వచ్చి వచ్చి వాసాలే యొంతురు 
పుండువలెనే [పజలను బాధింతురు : 
యెండిన నోటికి నీళ్లు లేవనే 


వీలువని విందుకు బిరబిర లేతురు 
బిచ్చగాండ్ల తరిమి తలుపు మూతురు 
చలువపాగాజుట్టి చికిలి జేతురు 
చలిపందిరి కుండల బగలగొక్టే 


కుటిల భావ మొకనాటికి మానరు 
కుంఫీ పాకమున బడుట గానరు 
యెటుజూచిన స్మత్రియబకు బూనరు 
యిటు రమ ౦ చే యిల్లు జేకొనే 


వాసి దెలిసి విహితీము నడివించరు 
డాసి వేడుకొన్నా మన్నించరు 
చేసిన మేలొక్క-టి మది నెంచరు 
కోసిన వేలికి సున్నము బెట్టని 


| పా॥ 


| వా! 


| వా 


| వా|| 


॥ వొ! 


| వొ 


చతుర్ధ భాగము ఆ కీ రనలు 


ఒట్టు బెట్టుకొని మోసమువేతురు 

వంచనచే కొంప ముంప జూతురు 

జుట్టు చేత చిక్క ననుచు యేతురు 
ర 4 

నటికి దీసి పుట్టి ముంచే 


చిట్టలు గట్టుక యోచన నేతురు 
పట్టిన పని సాధింపనె జూతురు 
గుట్టు బైటవేసి సిగ్గుదీతురు 
చెట్టుకెక్కమని నిచ్చెన దీసే 


సుడిగాటికి పన్ను దీను కొందురు 
గుడిమేర రాశి నిలుపమందురు 
తడయక ( బాహృణుల బోరుచుందురు 
తడిబట్టలతో గొంతులు నో 


రట్టుబడితి మని మదిలో దట్టదు 
రవలేశము దాఠ్నీణ్యము బుట్టదు 
చుట్టుపట్టు నొకరి మేలు గిట్టదు 
పుట్టన బుద్ధులు పుడకల తోసరి 


108 సౌరాష - చొప్ప 
ey 


పల్లవి - అక్ష్షయపా(త్రకు పోతే కదలనివొక 
భిక్ష వేయ రయ్యా ! - మూల 

అను. . .నిత్నేపము (తవ్వి నెత్తిని బెక్టైదరా 
రుశ్చి౦ఛరులు వేణుగోపాల స్వామి 


179 


(పా 


4సా! 


hell 


180 సారంగ పాణి పదములు 


'తెచ్చుకోవలెనని కొందరు రాలే 

తేదోనా రంటుకొందరు ఒట్టి 

గచ్చుల కై నాను కడకుబోయినానని 

ముచ్చువలెనె తలుపుమూలకు వొదిగేరు [అ| 


లేవ పాలుమాలి కొందరు లోన 

చేవర వుందని కొందరు నడవ 

దోవ కడ్డమై మెట్టి దోసిలి ముణుచుక 

సేవల్లోని గింజ లేవి సూపమినేరు el! 


తెల్ప వారలేదంట కొందరు యిదిమా 

యిల్లుగాద నే వారుకొందరు అయ్య 

మళ్ళిరమ్మని తీడికె మరుగు బెట్టుకొని, 

గిల్లి విదళించరు గీపెట్టినగాని lol 


నిండుకొన్న దని కొందరు అరువు 

నీ యబ్బతోడని కొందరు _తెంద 

పిండిసరా లె శిశయండలో నిలబడి 

వుండొద్దు మాయెకి పుదురు మిడుకనేరు iol 


వాసొద్దు వద్దని కొందరు సూతాం 

తీసపొయ్యేదని కొందరు యీ 

దాసరోల్ల వల్చతరమా కాకిరెంనసేయ 

యిసుల్లప్పుక్టున్నో యిరబడిందనె రహహా |అ | 


చెయ్యి తీరఠడని కొందరు నేడు 
వెయ్యనే రాదని కొందరు బిగ 


చతుర్ధభాగము = కీర్షనలు 


కుయ్యవద్దు నోరుముయ్యనుచు రాగ 
గయ్యాళి బె టికి గదిమిపామ్మానె కృష్ణ 
పెద్దలు చేరని కొందరు నేడు 
తద్దిన మనేవారు కొందరు నిలువు 
టదములో కొప్పుదిది మాడనె గాని 

© య 
కద్దు లేదనరు యా కలికాల మహిమేమో 


మించింది వేళని కొందరు వడ్డు 

మోకు బెటాదనికొందరు ఆజెడె 
సంచినిండవచ్చె సై రాస యని అనుమా 
నించి శేపురమ్మశే వింతయిది యేమో 


పూజవేళయని కొందరు యేమి 
పూడి పెట్టావని కొందరు సరినె 
గాజడాళ్ళు బిచ్చగాల్ల కీ యితమాయ 
గోజార శేశింది కొంపొమ నే రకోటా 


ఈ(వొద్దు పొమ్మని కొందరు కాని 
యింకోనాడై నాని కొందరు యిట్టి 

స్‌ అల = 
పాపాతు ల యముడు పట్టి కట్టకమునువే 
కాపాజే చేలా గోపాల నాస్వామి 


194 శంకరాభరణం - ఆది 
పల్లవి - ఉంఛవృ త్తితో (బతిశేవారికి 
వ్రగము "కారాదు 
అను... పంచసాయకుగన్న వేణుగో 
పాలచేవ మెందున వగలేక 


181 


iol 


1అ|| 


lel 


yell 


lo) 


Heol 


189 సారంగపాణి పదములు 


అమ్మా! అక్కా! అయ్యా ! యనవల 

ఫొమ్మాంయే తలవంచుక పోనలె 

రొమ్మున తంబుర మాటుచు బాడుచు 

రోసము పడక యిళ్లిల్లు దిరగవలె [1ఉం!! 


(ప్రొధైక్క-క మునువే రారాదు 

పొంచులు విని బైట చెప్పరాదు 

హద్దు మోరి లోనికి పోరాదు 

అణంగుల జూచి నవ్యరాదు loll 


వెంటనోొకని బిలుచుక రారాదు 

వేయకుంకె హాటము సేయరాదు 

కొంశులతో వాదుకు పోరాదు 

కోరనికోరిశెలు కోరరాదు ఉం 


కోంచమనుచు గోజాడగ రాదు 

కొట్లాడేోట నిలువరాదు 

సంచిజూ చుకొనీ మెదబడ రాదు 

ఇవాలదనుచు తీరుగ రారాదు ఉం! 


చెయ్యిదుడుకు సాహసము కారాదు 
చేత తలుపుతటి వీలువరాదు 
ర 
బియ్యమ మేది తెలియరాదు 
నీవ, శకరించుక పోరాదు ఉం! 


ఇచ్చి పెట్టినది దోరిశిం దనవఠ 
యిప్పటికిది పదిలత్‌లన వల 


| చతుర్థ భాగము - కీ ర్రనలా 188 


కెచ్చినందులో ముష్టి వేయవ లె 
దేవుడే రకుకు డనుకోవలె béol 


195 భె రవి జయుంపె 


శ్రీరమారమణే మనోహర 
చిరకృ పాన్గయ భావణ్లా 
నారదాది మునీం(ద వందిత 
నవ్యమణి గణభూవణా 
శారదా భశరీర దానవ 
జనమ దాంబుధి శోవణా 
భార తాన్గయ పాల వేణుగో 
పాల దీనజనాననా 


కాంత నిన్నె డబాసి దిన మొక 
కల్పకముగ భావించురా 
చింతచే పవళించురా చె 
చెక్కిటను గీలించురా ! 

కంతు బారి చెలించురా నిను 
శా౫లించగ నెంచురా 

సంత మేలర రార వేణుగో 
పాల దీనజనావనా ! 


వెలది గంధము విరులటన్నను 
వెగటుగా తిలకించురా 

కలికి చిలుకల పలుకులకు మది 
దలకి యులికి (భమించురా 


184 సారంగపాణి పదములు 


పలుకరించిన చెలులతో (పతి 
భావ లుడేగి తవించురా 
పలుకరా చల మేల వేణునగో 
పాల దినజనావనా! 


చిన్న పాయము నాడుచేసిన 
చెలిమి దలచక యుందురా! 
కన్నె బంవిన పూలబంతులు 
కానుకలు వలదందురా 
విన్నపము వనవైతి విక వమా 
-వలదితో నేవుందురా |! 
పన్నగాధిపళశయన వేణునో 
పాల ప్‌నజనావనా ! 


పక్కొ_ జేర్చుక నాడొసంగిన 
ఇభానలవి మేమాయెరా 
నికు_ము౫గ పరికించిచరా-చిన 
నీది రావణ మాయరా 
యెక్కు_వైన విలాససతిసై 
యేల యిటు కనరాయురా 
పక్కి-జక్కి-ని నెక్కుు వేణుగో 
పాల దీనజనావనా 


రాకియిటుల వరాకుజేసి ని 
"రాకరించుట న్యాయమా 
యీాకరణి సాధింపగా సీ 
శేమయిన నాదాయవూా 


(24) చతుర్థభాగము - కీర్తనలు 185 


మా కలికి నీపొందు సేయక 
మానియుండే పాయమా 
పొకశాసనవినుతీ చేణుగో 
పాల దీనజనావనా 


సాటిబోటులలోన మాటికి 
చాక శేసితె దూరమా 
మాటిమాటికి (మొక్క వేడి తె 
మరిమరీ గంభీరమూ 


ఆటపాటల మేటియగు మూ 
బోటి యిలు బహు దూరమా 
పాటలాధరి నెనయ వేణుగో 
పొల దీనజనావనా 


ఎన్న డైనను నీదు కూటమి 
నెనయుటకు మై దాచెనా 
నిన్న మొన్నటి చెలుల నేస్తము 
నీకు హీతమై తోశచెనా 


అన్నిటను నెరజాణ వన తేగి 
నందుకా యీ యోచనౌ 
వన్నె మోరగ రార వేణుగో 
పాల దీనజనావనా 


186 సారంగపాణి పదములు 
హెచ్చరికి 
196, కేదారగౌళ - యుంఫె ఆ 


పల్లవి - హెచ్చరికి పరా - కిందిరారమణా 
అను... పాచ్చరికె జతనంపు హేమాబ్దచరణా 
పచ్చవీల్తుని గన్న భవపాశ హరణా | పాచ్చరిశె! 


పొలుపొంద తిపవిసము పొందుగ భుజించి 
తిలకించి మణుల వేదికను వసియించి 
కలప౦బు మెనిండ కలయ నలరించి 


విలసిల్లు కర్పూర ఏజెము (గహీంచి హా 


బంగారు చాయ దుప్పటి చుంగు జీరా 

శృంగారమగు మోము చెలువు కళలూరా 

రంగలకు విడిదికతి రాజసము మారా 

పొంగుచును వచ్చేను భువనై కఏరా ! | పా! 


మగువ లిరుగడల వామరలు ఏీవగనూ ! 

సొగసుగా వేరొకతె సురటి వేయగనూ ! 

గగనముననుండి సురగణము పొగడగనూ |! 

వగలు గులుకుచును చేవముని బాడగనూ ! |"హాl 


ములక లేనగవు నెన్నెలల నిరసించా 
చెలరేగి యప్పరలు చేరి నటియింపా ! 
తులలేని వై భవముతో సందడింపా ! 
వలచి (త్రిదళులు విరుల వాన గురియింపా॥ హా 





| 


“ మగువ లిరుగడల చామరలు వీవగనూ 


86 - పదము 196 


l 


et. 


క 


చతుర్థ భాగము - కీర్తనలు 187 


వాణీళు కరుణించి వర మొసగినావు ! 
(ప్రాణీకోటుల నెల్ల (బబల చేశావు 


నాణెమున కాశర్వేటి నగరమున నీవు ! 


వేణుగోపాలుడై వెలసి యున్నావు !॥ హా 
-: హెచ్చరిక :- 
197, సావేరి _ రూప 


(శ్రీలలనామణి రమణా | (శితపోవమణ సుగుణా ! 
కీలాఖలమయ వేణుగో | పాల హెచ్చరిక! 


మురళీఠవలోలా నుం |! దరలలిత కపోలా! 
పరమాత్మా (శ్రీ, వేణుగో | పాలా హాచ్చరిశె! 


దివిజార్చిత చరణా సమధిక దివ్యాభరణా ! 
భవపాశహరణా వేణుగోపాలా హెచ్చరిశె! 


నవకాంచనచేలా దా | నవ గర్వ విఫాలా! 
భవసన్నుత (శ్రీ, వేణుగో | పాలా హెచ్చరిశె! 


కరుణారస భవనా! మురహర | శూర(తిభువనా | 
పరిపాలన (శ్రీ వేణుగో | పాల హెచ్చరిశే 


వ్యాళాధిపశయనా స్ఫుట | వారిజదళనయనా ! 
చాలేందువదనా వేణగో ! పాలా పాచ్చరి* ॥ 


దోమా భసమిరా హీతే | భాషాోచలధీరా ! 
ఛాపాధిపనుత వేణుగో ! పాలా హెచ్చరిశె ! 


188 సారంగపాణి పదములు 


హరినీలనిభాంగా వి |! హంగరాజ తురంగా ! 
పర మోత్సవ (శ్రీ వేణుగో | పాలా హెచ్చరికె! 


సాగసౌ (శ్రీ కాశ్వేటి | నగరమున వెలసిన 
భగవంతుడవగు వేణుగో |! పాలా హెచ్చరిశ ! 


198. నవరోజు - దివ్యజాతి లఘువు 


లాలెనుచు వూచేరు ! లలన లింపునను 
(శ్రీలచెన్నలరు ను! య్యాల పాన్సునను 
గోల రుకణి దేవి | కోరి సొంపునను 
బాళితో వచ్చె నీ | పై తలంపుననూ 


జోలపాడెద మనుచు | జోడు గూకుకొని 
బాలికలు తీమలోన | పంతమాడుకొని 
మేలిమిగ నిన్ను యే | వేళ పొగడుకొని a 
శాలిమితొ వచ్చేరు దయను వేడుకొని 


కరమునను రత్నాల | కంకణము (మోవా 
హరిణా శీ మరువంపు | సురటి గొనివీవా 
మరి(వొద్దు బోదె నె! మది నిదురబో వా 
పరము పావమడైన ! పరవాసుచేవా 


చిన్ని బాలులతోటి | చెలిమి సేయకురా 
కన్నికా మణుల ద | గ్లరికి బిలువకురా 
మన్ననతొ మితల్లి ! మాట మోరకురా 
వెన్నయిచ్చేను నీ | చెందు దిరుగకురా 


లాలీ! 


లాలీ! 


లారీ! 


|లాలీ। 


చతుర్గభాగము - కీర్తనలు 189 


ధరలోన వసుటేవు | తనయుడై పుట్టి 

శ్రకణాగత తాణ ! బిరుదు చేపట్టి 

వరుస సద్భ కులకు | స్తీ మొసగినట్టి 

దొరవనుచు సుజను లెం | తురు గంటగట్టి లాలీ! 


జారచోరత్వముల ! చతురుడై నావు 

ధీరుడై యిల్లిల్లు ! దూరి వచ్చేవు 

వారు కోపించి తే |! వగల బొయ్యేవు 

దూరగావలె ననుచు ! దుడుకు శేసేవు (లాలీ! 


wm శికీంచి ! అవని రక్షించి 

మసలకను కౌరవుల | మదము లణగించి 

ఫాసనగ ధర్మజుచేత | భూమి నేలించి 

రసికుడై ఇెలగికివి | రాజసము మించి 1లాలీ! 


వాణీశ ర్యుచాది | వందితుడ వీవు 

(పాణికోటుల నెల్ల | (వబల బెనేవు 

నాణెముగ కాన్వేటి |! నగరమున నీవు 

వేణుగోపాలుడై. | వెలసి యున్నావు కలాలీ॥ 


199. ఛైరవి - రుంపె 


పల్లవి - జయమంగళము - నిత్య - శుభమంగళం, 
ఇందిరారమణునకు | నిభరాజవరదునకు 
మందరో ద్ధారునకు ! మాధవునకూ 
నందనందనుడై న | నవనీతచోరునకు 
కందర్శశతకోటి | నుందరునకూ (జయ! 


190 సారంగపాణి పదములు 


అసురసంహారునకు ! నంభోజనాధునకు 

అసహాయునకు చ్నక | హాస్తునకునూ 

వసువుతీకాంతునకు | వనజాత నే త్రునకు 

కుసుమాస్తుగ న్న యదు | కుంజరునకూ lal 


ఖగ రాజగమనునకు ! కనకమయచేలునకు 
సుగుణాలవాలునకు | సుచరిత్రుకూ 
అగణితవిలాసునకు |! అజఖల దేవాతు నకు 


జగ ేశఏరునకు | జయశాలికీ lel 


దీనమంచదారునకు | దివ్యమణిహారునకు 

వూనితాఖలలోక | మూన్యునకునూ 

గానలోలునకు నా | గమనిగమ వేద్యు నకం 

దానవారికితులసీ | ధామునకునూ lel 


దరహోసవదనునకు | దారిద్యశమనునకు 

పురుహూతే వంద్యునకు | పూజితునకు 

కరుణాసముదుడై | కారేటినగరమున 

పరగు (శ్రీవేణుగో | పాలునకునూ lel 


200. రాగమాలిక _ ఆది తాళము 


పల్పవి = కన్నతల్లి కరుణించి (బోవుమిక 
నన్యుడని మనసా వే రెంచక 
అను, ..సన్ను తీంతు నరుణాది పురి వెలయా 
సాంబళివుని ముద్దు మోహనాంగి [కన్న 


చతుర్ధ భాగము - కీర్తనలు 191 


ఛి 


శాంత గూవి శర దాదుకళాధరి 

శరిడ బె రవి (తీళూలిని 

ంతోవమముగ ముద్దుగా నభీష్ట మొసగు 

న్ను తాంగి సాధుపోషణి 

ఏంతేముగను రంభాది కాంతలు 

పంతువరాళి పదచాళిని 

)ంతేగాను కొలువుండు వేళలో 

వేడ్క మోర నానంద ఖై రవి 1కన్న |! 


“0బుకంఠి కలహంస గామిని 

శామూరి పరమ క ఖా 

అంబుజాక్ష లెల్ల వేగ సురటి విసేే 

టందము గనుగొని 

తుంబురు నారదు లెల్ల నీ మహిమ 

తొలి జామున వీణను వీలవారిని 

గంభీరముగ శంక రాభరణమును 

గానములను సేయుదు రనుదినమును శీకన్న 


నగ రాజకుమారి నీతోడి 
నాణెముగల దైవము లేదనుచు 
జగతిలోన జను లెల్ల ఫాగడగను 
జలజనే తి మధ్యమావతి 


192 సారంగపాణి పదములు 


సాగసుగాను సారంగనయనలు 

సాంపుమోర సారంగమోటుచు 

చబాగుగాను పాడ నసావేరి 

బాలవేణు గోపాల సోదరి [కన్న 


